క్‌న్నివేల సంవత్సరాల కిందట, ఎత్తయిన 
| పర్వతాలూ, అరణ్యాల మధ్య బంగారు 
లోయ అనే రాజ్యం వుండేది. ఆ పర్వతాల' 


వెనక మరికొంత ఎత్తయిన పర్వత శేణీ, 
దానిని చుట్టి మరింత ఎత్తయిన మరొక 
పర్వతపలయం వుండేవి. దానిపైన వున్న 
మహావృక్షాలు మేఘాలమధ్య తేలియాడు 
' తున్నట్టు కనబడేవి. 

ఆ రాజ్యంలోని ప్రజలు, తమ తమ 
/ పృత్తుల్లో కష్టపడి పని చేస్తూ తృప్తిగా 
వుండేవాళ్ళు. అయితే, కొద్దిమందికి 
మా(తంతృప్తి, నుఖాలంటూ వుంజేవికావు. 
వాళ్ళు మరింత సుఖంకోసం తవనపడు 
తూండేవాళ్ళు, వాళ్ళివరంకే--ఆ దేశపు 
' రాజూ, ఆయన ఆస్థాన ఉద్యోగులూ. 


రాజు, [పజల యోగక్షేమాలు గమ 
నించేందుకు, కొందరిని నియోగించాడు. 
వాళ్ళు సభతీరి, రాజుగారి క్షేమమే, దేశ 
క్షేమం అని తీర్మానించారు. రాజుకు, 
వాళ్ళ తెలివితేటలు అద్భుతం అనిపిం. 
చింది. దానితో ఆయన పరమానందం౦చెంది 
వాళ్ళకు పూర్వం వున్న జ్ఞానులు అన్న 
బిరుదును మార్చి, మహాజ్ఞానులు అన్న 
బిరుదులిచ్చాడు. 

తర్వాత, ఆ మహాజ్ఞానులు సమా 
వేశమై, రాజుగారికి అన్నీ వున్నా వినోదం 
కొరవడిందని తిర్మానించి, ఇక నుంచి 
ఆఅస్టాన గాయకులు, తలకిందులుగా 
నిలబడి పాటలు పొడవలసిందిగా శాసిం 
చారు. గాయకులు చేసేదిలేక అలా 





॥ 


| 


| 
. 


| 
| 


| 





పాడుతున్నప్పుడు, రాజు సంతోష౦తో 
_ పొట్ల చెక్కలయ్యేలా నవ్వేవాడు. 
రాజూ, అస్థానోద్యోగులు ఎలా వున్నా, 
(పజలు మాతం చాలా శాంత స్వభావులు. 
వాళ్ళు కోట వెనక వున్న పర్వతం కేసి 
చూస్తూ, బాధతో నిట్టూర్చేవాళ్ళు. అ 
పర్వతం పేరు మీదుగానే, ఆ రాజ్యానికి 


బంగారు లోయ అన్న పేరు వచ్చింది. 


| 


(ప్రజలలో (పప్రచారమవుతున్న వదంతుల 
(ప్రకారం, ఆ పర్వతంలోని, ఒకానొకచోట 


' గొప్ప బంగారుగని వున్నది. ఒకానొకప్పుడు, 
| బంగారులోయ రాజ్యాన్ని గుణవంతుడూ, 


ధర్మపరుడూ అయిన ఒక రాజు పాలిం 
చాడు. ఆయన చితకారుడే కాక, గొప్ప 


ో 


శిల్చి. ఆయన తరచుగా ధ్యానసమాధిలో 
వుండేవాడు. అలాంటి ఒక తరుణంలో, 
ఆయనకు, ఆ బ౦గారుగని ఎక్కడ, 
వున్నదో సూచనప్రాయంగా తెలిసింది. 

ఆ రాజశిల్చి కొంత బంగారాన్ని పోగు 
చేసి, దానితో ఒక అద్భుత సౌందర్యవతి 
మైన స్త్రీ విగ్రహాన్ని తయారు చేశాడు. 
రాజ్యపజలందరికీ, ఆ విగ్రహాన్ని ఒక, 
శుభదినాన చూసేందుకు వీలు కలిగిస్తా, 
నన్‌, రాజ్యంలో చాటింపు వేయించాడు. 
అయితే, దుష్టుడైన ఆయన మంతి 
కారణంగా, రాజ్యం అల్లకల్లోలమైంది. 

మంతికి సింహాసనంతోపాటు, బంగారు 
గనిని కూడా తనదిగా చేనుకోవాలనే 
దురాశకలిగింది. అతడు పొరుగురాజుతో 
కుటపన్ని, ఒక రాతివేళ కోట మీద దాడి 
చేశాడు. కోట రక్షకభటులు శతువులను 
ఎదిరించారు. పోరు (పారంభమైంది. 

అలాంటి సమయంలో, ఒక వింత 
జరిగింది. హఠాత్తుగా భూమి కంపించి, 
కోట వెనుక వున్న పర్వతం బద్దలై, దాని 
రాళ్ళు కోట మీదికి వచ్చిపడి, కోటను 
ధ్వంసం చేసినై. కోటతోపాటు, అక్కడ 
యుద్ధం చేస్తున్నవాళ్ళు దు ర్మరణం౦. 
పాలయారు. మంతి, అతడి వెంట 
వచ్చిన శ్మ్యతుదేశపు సైనికులూ కూడా 
(ప్రాణాలు కోల్పోయారు. 


సూర్యోదయంత ర్వాతరాజశిల్బ్చ, ఆయన 
తయారు చేసిన బంగారుయువతి విగహం 
కనిపించకుండా పోయినై. రాజు ఎటో 
' పారిపోయి వుంటాడనీ, విగహం రాళ్ళతో 
కప్పబడిందనీ, [పజలు అనుకోసాగారు. 

ఆ తర్వాత కొన్ని సంవత్సరాలపాటు, 
దాపులనున్న అరణ్యంలో, తమ రాజు 
'పోలికలున్హు, ఒక మునిని చూసినట్టు 
కొందరు చెప్పసాగారు. అయితే, ఎవరికీ 
' ఆయనను సమీపించి మాట్లాడడం సాధ్య 
పడలేదు. మరి కొందరి ఊహ ప్రకారం 
రాజు, కోట వెనక వున్న జలపాతంలో 
నుంచి పెద్ధ గుహ దాటి, ఆవల ఎన్నో 
ఆమడలదూరంలో వున్న సము[దం కేసి 
పోయివుంటాడని. వాళ్ళు జలపాతం, 
దాని చాటున వున్న గుహ గురించి 
చెప్పుకోవడమే గాని, ఎవరూ దాన్ని దాటి 
ఆవలకుపోవడం అంటూ జరగలేదు. 
ఒక వేళ ఎపరైనా అలాంటి _[పయత్బం 
చేస్తే, [ప్రాణాలతో *తిరిగిరావడం సాధ్య 
పడదన్న నమ్మకం వాళ్ళ కుండేది. 

బంగారులోయ రాజ్యం దుష్టమంతతికి 
సాయం చేసిన పొరుగుదేశపు రాజు అధీనం 
లోకి వెళ్ళింది. ఆ రాజుకు బంగారులోయ 
లోని పకృతి సౌందర్యంతోపాటు, అక్కడ 
లభించబోయే బంగారం మీద-కూడా ఆశ 


పుట్టింది. ఆ కారణంగా, రాజ్యాన్ని 


చందమామ 





తమ్ముడి పరం చేస, బంగారులోయలోని 
పాత రాజభవనానికి దూరంగా, మరొక 
రాజభవనం నిర్మింపచేశాడు. 
భూకంపంవల్ల కూలిపోయిన పాత 
కోటనూ, రాజభవపనాన్ని [కమంగా చెట్లూ 


చేములూ, పొదలూ ఆ్మకమించినై. ప్రజలు 
ఆ ,పాంతానికి వెళ్ళడానిక భయపడే 
వాళ్ళు. ఆ పపదేశమంతా రాతివేళలే కాక, 
పగటివేళ కూడా భూత పేతాలు తిరుగాడు 
తున్నపన్న వదంతులుండేవి. విషసర్వా 
అకూ, ఎలుగుబంట్లకూ, 
ఆపరిసరాలు నివాన యోగ్యంగా మారినై. 

అయితే,. వినోదుడు అనే యువకు 
డొకడు, ఆ (పాంతాల నిర్భయంగా తిరుగు 


పులులకూ, 


త్య 
శ! 


శిలలా టఖా 





జే 
[1 జో “ఇట 


ళీ? 


శతా వీ 


| 


| 
| 





తూండేవాడు. అతడు పసితనం౦లోనే 
తల్లిని కోల్పోయాడు. తండి తాను చేసే 


వృత్తిలో నుంచి నేర్చరి. అతడికి కొడు 


కును గురించిన ఆలోచనే వుండేదికాదు. 


' ఆ కారణం౦వల్ల, వినోదుడు ఎవరూ తేరి 
' పారచూడని, ఆ భయంకరమైన శిధిల 


_భించినై. కొద్దిసేపటి తర్వాత, "పెను 


గాలులు లేచి అరణ్యపపాంతమ౦తా 
సఫీళ ఫెళారావాలతో మోగసాగింది. 
పొలాల్లో పని చేసేవాళ్ళూ, వీధుల్లో 
తిరిగే[ పజలూ భయకంపితులె పరిగెత్త 
సాగారు. లోయ అంతా ఒకసారి దద్దరిల్లి 
పోయింది. అది ఒక పెద్ద భూకంపం. 
పాతకాలపునాటి రాజుగారి కోట [పాంత 
మంతా, భూకంపం తాకిడికి చిన్నాభిన్నమై 
పోయింది. అక్కడ పెకెగిరిన బండరాళ్ళు 
కొన్ని, కొత్త రాజుగారి కోట మీద పడి, 
కోటకొమ్మువిరిగి శబ్దంతో నేలకూలింది. 
రాజు బెదిరిపోయి, తాను నియోగించిన 


మహాజ్ఞానులందరికీ కబురు చేసి పిలిపిం 


చాడు. ఆయన వాళ్ళతో, ““కోటకొమ్ము 
నేలరాలిందంకు, దానిని క ట్టి నవా భ్ళ 


తలలు కూడా నేలరాలవలసిందే!'' 


అన్నాడు కోపంగా. 
అందుకు [పథానమం తి, ““చం౦ండ 


మార్తాండ, (ప్రభో! ఈ కోటనూ, రాజ, 
(పాసాదాలనూ కట్టినవాళ్ళు, ఎన్నో తరాల 
కిందటివాళ్ళు. వాళ్ళిప్పుడు బతికిలేరు,"" 
అని జవాబిచ్చాడు. 


' పాంతాల తిరుగుతూండేవాడు. ఒక్కొక్క 
' సారి ఆకలిగొన్న పులి నుంచి, కాటువేయ 
| నున్న విషసర్పాన్నుంచీ, ఎంతో ఒడుపుగా 
| ప్రాణరక్షణ చేనుకునేవాడు. 


ఒకనాటి సాయంకాలం, హఠాత్తుగా 


పడమటి ఆకాశం ఎ్మరనైపోయింది. గాలి 
స్తంభించిపోయింది. వందలకొలది అరణ్య 


| | 


జంతువులు గర్హనలూ, అరుపులూ [పారం 


పాగా 


త్‌ో 


““అయితే ఏం? అప్పు తీసుకున్నవాడు 


మరణిమై, ఆ బాకీని వాడి వారనులు 


చెల్లించాలి గదా? నేను శుంఠనేంకాదు,"” 


అన్నాడు రాజు. 


కి 


చంద దమూము 


ల” 
శా వీ 


'“మేం మహాజ్ఞానులం మాతమే. మీరు 
మహామహాజ్ఞానులు, మహారాజా!” 
అన్నాడు [పథధానమంతి. 

ఇప్పటి యువకుడైన వినోదుడి తాత 
గారు, ఆ కోట నిర్మాణానికి సాయపడిన 
శిల్చీ, (పథాన వాన్తుశాస్త్రజ్ఞుడూ కావడంతో, 
భటులుపోయి వినోదుడి తండిని పట్టి 


' బంధించి తీనుకు వచ్చి, మహారాజు 


ముందు నిలబెట్టారు. 


“తల కొ స్టైయ్యండి 1!“ అని రాజు 


అజ్ఞాపించాడు. 


అప్పుడు అస్థానీ ద్యోగి ఒకడు విన 
యంగా, "'మహారాజా, విరిగి నేలకూలిన 


।, అంత పెద్ద కోటకొమ్ముకు, వీడి యింత 


నానన వానా 


' చిన్న తల కొట్టించడం సరి అయిన శిక్ష 


కాదు," అన్నాడు. 
అ ఉద్యోగికి వినోదుడి తండి మీద 


, జాలికలిగింది. 


' అమోఘం !'' 


“అయితే, ఏం చెయ్యమని, నీసలహా?” 
అని రాజు అడిగాడు. 

“ఒక్క వెయ్యి సంవత్సరాల జైలు 
శిక్ష విధించండి," అన్నాడు రాజోద్యోగి. 

““ఆహా(6, వెయ్యి సంవత్సరాల శిక్ష! 
అన్నాడు రాజు పెద్రగా 


చప్పట్టుచరున్తూ. 


' పాలయ్యాడు. ఇది చూసి వినోదుడు 


ఆ విధంగా వినోదుడి తండి జైలు 


చందమామ 





చాలా వ్యాకులపథ్థాడు. అతడికి, ఆతండి. 
తప్ప నా అన్నవారింకెవరూలేరు. [కూర 
మెన, యీ శిక్ష విధించిన మహారాజును, 


అంతమందిలోనూ బాగా దుర్భాషలాడా 


లనుకున్నాడు, వినోదుడు. కాని అతడి, 


మంచికోరే వాళ్ళు, సర్ది చెప్పారు. 


““వినోదా, నువ్వు కోపం కొద్దీ, మహా, 
రాజును వీమైనా దూషించావో, నీకూ, 


నీ తండడికి పట్టిన దురవఫ్టై పడుతుంది. 


తొందరపడకు, ఏదో వినగా! నీ తండి 
అన్నారు 


విడుదల య్యే లా చూస్తాం," 
వాళ్ళు. 


తిరక్కుండానే జైల్లో మరణించాడు. 


అయితే, వినోదుడి తండి సంవత్సరం | 








ఈ వార్త విన్న రాజు దిగులుపడి 
పోతూ, ''ఆ నేరస్థుడు, తొమ్మిదివందల 
తొంభైతొమ్మిదిరోజుల జైలుశిక్ష తప్పించుకో 
వాలని చూశాడు, అవునా ?'' అని మంటు 
అను అడిగాడు. 
వాళ్ళల్లో ఒకడు, ''మహారాజా, నాదొక 
సలహా. తండి ఆస్తికి కొడుకు వారసు 
డఉయినష్పుడు, అతడి జైలుశ్‌క్షకు మాతం 
ఎందుకు వారసుడు కాదు ?'' అన్నాడు. 

““భళిభలళి, మంతీ ! ఆ చచ్చినవాడి 
కొడుకును తక్షణం పట్టి జైల్లో పారె 
య్యం౦డి !'' అన్నాడు రాజు, 

అయిళే యూ ఆజ గురించి విన్న 

నోదుడు, భటులు తనను పట్టుకోవ 


24 


డానికి వచ్చేలోపలే, అరణ్యం కేసి 


బయలుదేరాడు. 


అతడు అరణ్యం చేరేసరికి బాగా చీకటి. 


పడిపోయి ౦ది. 
అక్కడి చెట్లలో, తుపష్పల మధ్యగా నడిచి 
పురాతన శిధిలాలను చేరడం బాగా 


అయినా, వినోదుడికి, 


అలవాకే. అతడు ఆ (ప్రాంతాన్ని చేరి, 
తరచుగా తను కూర్చునే ఓక పెద్ద బండ, 


రాయి మీదకి వెళ్ళి కూర్చున్నాడు. 
ఆ సరికి చందోదయమై, అరణ్యమంతా 
వెన్నెలకాంతి పసరించింది. వినోదుడు 
తన తండి మరణానికి చాలాసేపు 
దుఃఖించి సొమ్మసిల్లి కళ్ళు మూశాడు. 
కొంతసేపటికి అతడికి మెలకువ 
వచ్చింది. అతడు కళ్ళు తెరిచేసరికి, 
ఎదురుగా ఒక వెలుగు కనిపించింది. అది 
చందకాంతి కాదు. అక్కడ ఎగుడు 
దిగుడుగా వున్న కొండరాళ్ళు తప్ప, 
వినోదుడులోగడమరేమీచూసివుండలేదు. 
అయితే, యిష్పుడు ఆ (పదేశాన ఒక 
గుహ అతడి కంటబడింది. ఆ గుహలో 
తళతళ మెరిసిపోతున్న ఆకారం ఒకటి 
నిలిచివున్నది. వినోదుడు అటు కేసి 
నడవసాగాడు. అతడు గుహను చేరేసరికి, 
లోపల ఒక బంగారు స్త్రీమూర్తి, చేతిలో 
ఒక తామరపువ్వుతో, నిలబడి వుండడం 
చూసి అత్ర్యాశ్చర్యం పాలయ్యాడు. 


యావత్‌ ఆా వీ 





ఆ వెంటనే అతడికి బంగారులోయ 
గురించి, తాను విన్న పురాతన గాథ గుర్తుకు 
వచ్చింది. ఈ బంగారుస్తీ వి[గహం, 
అలనాడు శిల్చ్బకళలో అరితేరిన రాజు 
చేసినదై వుండాలి! భూకంపంవల్ల, అది 
కొండరాళ్ళ నుంచి బయటపడింది! 

వినోదుడు ఆ వ్నిగహం కేసి పరీక్షగా 
| చూడసాగాడు. కొద్దిసేపట్లో, అతడికి ఆ 

వ్మిగహాన్ని తాను ముందే చూసి వున్నానన్న 
అనుమానం కలిగింది. కాని, అతడికది 
నమ్మశక్యంగా కనిపించలేదు. పాత 


రాజరికం పోయి, కొత్తవాళ్ళు బంగారు. 


లోయను ఆక్రమించిన తర్వాత, రాజ్యంలో 
కళలను పోతృ్సహించడ౦ జరగలేదు. 

__ వినోదుడు విగ్రహాన్ని తాకి చూశాడు. 
అ క్షణంలో అతడికి కలిగిన అనందం 
అంతాయి౦తా కాదు. అతడు తన్మయుడై 
పోతూ వ్మిగహం చేతిలో వున్న తామర 
పువ్వు మీద చేయి వేశాడు. ఆ సమ 
యంలో వ్మిగహం వేలికున్న ఉంగరం 
' ఒకటి జారి, అతడి వేలును చేరింది. 


వినోదుడు ఉ౦గర౦ కేసి చూసి 
నిరాంతపోయాడు. తర్వాత అతడికి ఎంతో. 
ఆనందం కలిగింది. అతడు విగహం కేసి 
కన్నార్చకుండా చూస్తూ, ఉన్నచోటునే, 
కూర్చున్నాడు. ఆ మరుక్షణం, అతడిని, 
మత్ర్తులాంటిది ఆవహించింది. 
ఆ స్థితిలో అతఖ్ధి ఒక్ష కంఠస్వరం 
హెచ్చరిస్తూ, ''ఈ బంగారు విగహానికి 
(పాణం వచ్చే రహస్యం తెలునుకోవాలని 
వున్నదా ?' అని అడిగింది, 
''అవును, తెలుసుకోవాలని వున్నది!" 
అన్నాడు వినోదుడు ఉత్సాహంగా. 
'“'అలా అయితే, విగహరక్షణకు తగు 
ఏర్పాట్లు చేసి, జలపాతం వెనక వున్న 
గుహలో [పవేశించు. గుహ దాటిన 
తర్వాత, ఒకానొక కొత్త పదేశాన, నువ్వొక 
దేవతను చూస్తావు. అఆ దేవత ద్వారా. 
రహస్యం నీకు తెలుస్తుంది. ఈ బంగారు 
వ్మిగహం జీవం గల కన్య అయాక, 
ఆమెను వివాహమాడేందుకు పరంకోరు,"' 


అన్నదా కంఠస్వరం. 








[(బంగారులోయ రాజ్యంలో భూకంపంవల్ల కోటకొమ్ము విరిగి నేలకూలింది. రాజు ఆ కోటను 
నిర్మించిన వొస్తుశిల్చి మనమతడైై న వినోదుడిక జైలుశిక్ష విధించాడు. ఆతడు పట్టుపడకుండా 


అరభ్యుం చేరాడు. అక్కడ అతడు ఒక బంగారు స్త్రీ 


విగహాన్ని చూగాడు. జలపాతానికి 


వెనక ఉన్న గుహాలో (పవేశించమని, అతభ్జి ఓక కంఠన్వరం హెచ్చరించింది, తరవాత---] 


జలపాతం వెనక వున్న గుహలో (పవే 
శించి అక్కడి దేవతను వరం కోరమని 


హెచ్చరించిన కంఠస్వరం వినగానే, 


పనీదుడికి పట్టరాని ఆన౦ంద౦ కలి 
గింది. అయితే, ఆ కంఠస్వరం చెప్పిన 
జలపాతం దాటి, దాని వెనక వున్న గుహ 
ద్వారంకుండా ఆవలికి వెళ్ళినవాళ్ళెవరూ, 
యింతవరకు తిరిగి రాలేదు. కాన్స్‌ వినో 
' దుడికి తనను హ్రవృరిషిన, ఆ కంఠ 


లాగాలని లాం డా 


స్వరం సత్యం పలికిందన్న దృథమైన 
నమ్మకం కలిగింది. 

అయితే, తను విగహ రక్షణకు ఎవరి 
సాయమైనా కోరాలన్న ఆలోచన కలిగింది, 
వినోదుడికి. కొంత ఆలోచించిన మీదట, 
మహారాజు కన్న అందుకు తగినవా ళ్ళు 
మరెవరూ లేరని నిర్ణయించుకున్నాడు. 

ఆ సరికి తూర్పు తెల్ల నవుతున్హుది. 
వినోదుడు మరొకసారి బంగారు విగ్రహం 








కా వంత 


మేము నిర్వహించాం. 


ళ్‌ వం ||| 
న 1 క 


కేసి చూశాడు. ఆ విగహం పెదాల మీద 


చిరునవ్వు కదిలినట్టు అతడికి అనుభూతి 


క లిగింది. 


వినోదుడు, కోట కేసి బయలుదేరాడు. 
సూర్యోదయం అయిందన్న నూచనగా, 


' కోట ద్వారరక్షకులు అప్పుడే బాకాలు 
'ఊదారు, వినోదుడు వాళ్ళను సమీపించి, 


“*“శేను వెంటనే మహారాజుగారిని దర్శిం 
చాలి !'" అన్నాడు. 
“మహారాజుగారిని దర్శిస్తావా ? తమరు 


'చ్మక్రవర్తులా ఏమిటి కోరగానే ఆయన 
“దర్శనం యివ్వడానికి? తెల్లవారిందన్ను 
లా 


హెచ్చరికగా బాకాలూది,. మా విధి 
ఇక ఆయనను 


20 


న్నిదలేపేందుకు, పడకగదిగవాక్షం ఎత్తు, 


వరకూ తన కిరణాలను (ప్రసరించడం, 
సూర్యుడిపని,'' అన్నారు ద్వారరక్షకులు. 


వినోదుడు నూరుమాట్లాడకు౦డా, 
వాళ్ళను తప్పుకుని కోట ద్వారం దాటాడు, 


““ఆగు!'” అంటూ కోట రక్షకులు 


పెద్దగా బొబ్బరిన్తూ, 


వినోదుఖ్ణి ఆసి, 


చూశారు. కాని, అతడి ముఖం చూస్తూనే, 


బెదిరిపోయి నవాళ్ళ లా పక్కలకు తప్పు 


కున్నారు. ఇందుకు కారణం వాళ్ళకు, 


అర్థం కాలేదు: 
వినోదుడికి కూడా యిది వింతగా 


కనిపించింది. అతడు అక్కడ కనిపించిన 


సేవకుణ్ణి మహారాజుగారి పడకగది 


ఎక్కడ అని అడిగితే, అప్పుడే సూర్య 
కిరణాలు పసరిస్తున్న గదినొాకదానిని. 


అతడికి చూపించాడు. 
వినోదుడు దాన్ని నమీపించి, '"మహా 
రాజా, తక్షణం నిదదలేవండి! తమ కొక 
గొప్ప శుభవార్త చెప్పదలిచాను,'' అంటూ 
పెద్దగా కేక పెట్టాడు. 
ఆఅ కేక విన్న రాజ సేవకు డొకడు, 
వినోదుడిపై కోపగించుకుని, 


“'మహారాజు 


గారి కెన్నో బిరుదనామాలున్నవి. కనీసం 


వాటిలో---చండమార్తాండ అన్ను బిరు 
దుతో నైనా వారిని సంబోధించు,” అన్నాడు 
పళ్ళుకొరుకుతూ. 


చందమాస్ను. 


| సం ౯ 





వినోదుడు వాడి మాటలు పట్టించుకో 


కశ వక్ర 


కుండా, ''హే6, మహారాజా !'" 
| మరింత బిగ్గరగా కేకపెట్టాడు. 
మహారాజు అ కేకకు అదిరిపడి, పడక 
మీది నుంచి లేచి, తెరిచివున్న కిటికీ 
దగ్గిరకు వచ్చాడు. ఇది గమనిస్తూనే 
భటులుకొందరు స్తంభాలచాటుకూ, గోడల 
_పక్కకూ తప్పుకున్నారు. మహారాజు, ఆ 
' కురవాడితోపాటు, తమనూ కఠినంగా 
శిక్షస్తాడన్న భయం వాళ్ళకు కలిగింది. 
మహారాజు కిటికీ దగ్గిర పళ్ళుకొరుకుతూ 
కొంచెంసేపు నిలబ ఢాడు. తర్వాత, 
హఠాత్తుగా ముఖకవళికల్లో మార్చు 
వచ్చింది. ఆయన పెద్ద గొంతుతో, “ఎవ (రా 
అక్కడ? ఆ వచ్చిన కుురవాఖ్ధి, యిక్క 
డికి పంపండి,” అంటూ ఆజ్జయిచ్చాడు. 
వినోదుడు పరుగునపోయి, మహారాజు 
। పడకగదిని చేరాడు. వాళ్ళిభ్ధరూ ఏం 
మాట్లాడుకున్నారో ఎవరికీ అంతుపట్టలేదు. 
అయితే, మహారాజు హడావిడిగా మెట్లు 
దిగాడు, 
అక్కడ వున్న భటులకూ, రాజసేవ 
కులకూ, వినోదుఖ్లి సరిగా చూసి గుర్తు 
పట్టడం అప్పుడే సాధ్యపడింది. వాళ్ళల్లో 
చాలామంది వినోదుణ్ణి ఎరుగుదురు. 
' అతడి సాహసవర్తన మహారాజుతోపాటు, 
' అందరినీ విభాంతులను చేసింది. 


ఆంటూ 


చందవమూామ 





మంత్రుల్లో ఒకడు అప్పుడే, అ (పదే 
వానికి వచ్చి, జరిగింది తెలునుకుని, 


మహారాజుతో, 


'“కాని....చండమార్తాండ 


మహారాజా...” అంటూ వీడో చెప్ప 


బోయాడు, 
అయితే, మహారాజు విసుగ్గా, శిఒరే 


చచ్చువెధవల్లారా, నోరుమూనుకుని నా 


వెంట రండి 1!" అంటూ అరిచాడు. 
ఆ సమయానికింకా, మహారాజుగారి 


గు(రంని్నిదలేవలేదు. ఆలస్యాన్ని సహించ. 
లేని మహారాజు, వినోదుడు దారితీయగా,. 


ఆతడి వెనకగా నడవసాగాడు. 
వినోదుడు, ఆయన్ని, '“'మహారాజా, 
తమరు అప్పుడప్పుడూ అరణ్యానికి వనీనోద 


౪ 


టయాయయనా.త 


శ | నా? గ్‌ 


ల 


వో 
శా లి 
బ్లా. 


(1 










సే లట డవ వా 
| ఇ శ్ర ాా? 


| యాత్ర ఎందుకు చేయకూడదు?" అని 
అడిగాడు, 
“'ఒరే, మతిలేని కురవెధవా, నేనెం 
దుకు అరణ్యం [పవేశించాలి ? మహారాజు 
లుండవలసింది మేడల్లో, అరణ్యాల్లో 
' శాదు,'" అన్నాడు మహారాజు. 
““అరణ్య వృక్షాలకింద పరుగులు 
' తీస్తూ, సెలయేటి నీళ్ళను మీద జల్లు 
కుంటూ అలా స్వెచ్చగా తిరగడంలో ఎంత 
ఆనందం వుంది !'' అన్నాడు వినోదుడు. 
“సీ స్వేచ్చా! నేను ఎవరి స్వేచ్చనైనా 
'హరించగలను. అంతకన్ననాకు కావలసిన 


ఫో ఏమున్నది ! సరే, కుురాడా నిజం 





22 


మమియు వోకు నేటమనటు య 


చెప్పు. అసలు అరణ్యంలోకి వెళ్ళాలన్న 


ఆలోచన, నీకెందుక్కలిగింది ?'' అని 
మహారాజు వినోదుఖ్లి ప్రశ్నించాడు. 
''అరణ్యంలోకి వెళ్ళకపోతే, ఆ 
బంగారు విగ్రహం, నాకంట ఎలా పడేది? 
అదుగో, చూడండి !'' అంటూ వినోదుడు, 
కొద్రిదూరంలో వున్న విగ్రహాన్ని మహా 
రాజుకు చూపించాడు. 
నుహారాజు రెండు చేతులనూ నడుం ' 
మీద పెట్టుకుని, బంగారు విగ్రహం కేసి 
చూడసాగాడు. అతడి ముఖకవళికల్లో 
కోపం, అంతలోనే వెకిలినవ్వూకదలాడినై. 
ఆయన, వినోదుడి కేసి తల తిప్పి, ''ఒరే 
నాతో వేళాకోళం అడుతున్నావా ? నువ్వు 
చెప్పినచోట, నిలువుగా బండ రాళ్ళు తప్ప, 
నాకేమీ కనిపించడం లేదు,'" అన్నాడు. 
ఆ (పశ్చకు వినోదుడు ఆశ్చర్యపోయి, 
“'“చండమార్తాండ మహారాజా! సూర్య 
కాంతిలో మిలమిల మెరిసిపోతున్న 
బంగారు వ్యిగహం తమకు కనిపించడం. 
లేదా ? అశ్చర్యంగా వున్నది,'” అన్నాడు, | 
““కనబడడం లేదు! కనబడడం౦. 
లేదు !'' అన్నాడు రాజు ఉగుడైపోతూ.. 
'“'మహారాజూ, అలా ఎందుకు జరి 
గింది ?'' అన్నాడు వినోదుడు అర్థం కాక. 
“ఎందుకు జరిగిందంకే-అసలక్కడ 
వ్మిగహం లేదు కనక. ఒరే, అడవి గుడ్ల 
గూబ వెధవా! అసలు నన్ను నిద . 












































ఎందుకు లేపావు? ఆ సమయంలో నేను 


, పెళ్లికొడుకుగా అలంకరింపబడుతున్నట్టు 
' కలగంటున్నాను. నికు చావు తప్పదు !"' 
అంటూ హుంకరించాడు మహారాజు. 
వినోదుడు ఏమాతం భయపడక, 
“'మీరు చాలాసార్లు పెళ్ళికొడుకయ్యారు; 
మీరు చంపింది కూడా వమంత తక్కువ 
మందిని కాదు,” అన్నాడు. 
కాని, మహారాజు, యీ మాటలేవీ వినే 
స్థితిలో లేడు. ఆయన గట్టిగా నేలను 
' తన్ని, ''పడకగది నుంచి బయలుదేరి 
నప్పుడు, ఆ హడావిడిలో ఒకొ్క్కాక్క 
కాలికి ఒక రకం చెప్పు తొడుక్కున్నాను. 
నమహారాజైనవాడు ని్నిదలేస్తూనే ప్రపథధ 
మంగా చేయవలసింది, దువ్వెనతో 
చక్కగా మీసాలు దువ్వుకోవడం---ఆ పనీ 
మరిచాను," అన్నాడు. 
వినోదుడు నివ్వెరపడి మహారాజు కేసి 
' చూడసాగాడు. మహారాజు ముంచెత్తుకు 
వస్తున్న దుఃబ్గాన్ని అపే [ప్రయత్నంలో 
పెద్దగా బఅరిచాడు. ఆ అరుపుకు రాళ్లగుట్టల 
చాటు నక్కలు బిగ్గరగా ఊళలు పెట్టినై. 
ఈ కేకలూ, గగ్గోలూ విన్న (పథాన 
, మంతీ, మహాజ్ఞానుల సభలోని ఐదుగురు 
'' సభ్యులూ, మహారాజు కేదో ప్రమాదం 
జరిగిందన్న శంకతో, అక్కడికి పరుగు, 
' పరుగున వచ్చారు. 


అత్తత న ననానాననన వ ల అనాలా తననన 


న ముకలాాలా నాలాల. 


న్స్‌ 


చందమామ 


రాజు, వాళ్ళకేసి కళ్ళురుముతూ 


చూసేంతలో, మహాజ్ఞానుల్లో ఒకడు, | 
““వనుహారా జా 1” అన్నాడు బొంగురు. గ 


పోయిన గొంతుతో. 


మరొకడు, ఆదుర్దాపడిపోతూ, “చండ. 


మార్తాండ పభో!"' అన్నాడు కీచుకం౦ంఠంతో, 


ఆ వచ్చిన ఐదుగురిలో, వీ ఒక్కడికీ 
జరిగిందేమిటో అంతుపట్టలేదు. ఒక కుర 
కుంక భవనానికి వచ్చి పిలిసే స, తమ: 


రాజంతవాడు, వాడి వెంటపడి. ఈ శిధి 
లాలకు ఎందుకు వచ్చినట్లు లి 
అంతలో రాజు గట్టిగా తుమ్మాడు. 


మహాజ్ఞానులు ఐదుగురూ కంపించి 


పోతూ, ఆయన కేసి చూశారు. 


సాతాను. వనతకాలా వ-...శకకకాలాగాన్త రాసాను... -ఆంాజలలలననననకనసొంంతనా నలం లా వా ఇాజాాాాాాలన 
















, _ అప్పుడు రాజు కనుబొమలు ముడిచి 
| వాళ్ళ కేసి చూస్తూ, ''ఈ ,పాతఃకాలపు 
ర | పవనాలున్నవే, యివి అతి ప్రశస్తమైన, 
| నాబోటి రాజ, వంశీకుడికి హానికరమని, 
నా దృథవిశ్వాసం !"' అని, వినోదుఖ్ణి 
వేలెత్తి చూపుతూ, ''ఈ కు[రవెధవ 
నన్ను ఆటపట్టిస్తున్నాడు;'' అన్నాడు. 
వినోదుడు, ''ఆటపట్టించడమా ?'” 
_, అంటూ అశ్చర్యపోయి, మహాజ్ఞానులతో, 
' “అయ్యా, రాజుగారికి మీరైనా చెప్పండి. 
. మీ అందరికీ, అదిగో, అక్కడ బంగారు 
. | విగహం కనిపిస్తున్నది గదా,'' అన్నాడు, 
( ఐదుగురు జ్ఞానులూ, అతృతగా 
| వినోదుడు చెప్పిన దిక్కు కేసి చూశారు. 


వ. 


“నువ్వు చె* ప్పేచోట, న. గుడ్డగూబ నా, 


కంటిక్సి కనబడుతున్నది.” అన్నాడు 


మంతి, 


““గుడ్లగూబా | ఆదేంకాదు. అక్కడ: 


ఒక పెద్ధ సాలెప్పరుగు కనిపిస్తున్నది. 
అంత లావుపాటి సాలెపురుగును, నా 
జన్మలో యింతవరకు చూడలేదు,” 
అన్నాడు మహాజ్ఞానుల్లో ఒకడు. 
వినోదుడు వినుగ్గా, 
కిందట, కొండ రాళ్ళ చాటున పడిపోయిన 


““ ఎంతోకాలం 


బంగారు విగ్రహం, యిప్పుడు బయటికి, 


వచ్చింది. అది మీకు కనిపించడం లేదా?” 
అని అడిగాడు, 


'“వీమిటి? కొన్నివేల సంవత్సరాల 


రిందట, భూకం౦ంప౦వల్ల కొండ రాళ్ళ 


చాటున కప్పబడిపోయిన బంగారు 
వ్మిగహం, అక్కడ వున్నదా? 
పూర్తిగా బుద్ధి పెడతలపట్టింది !'' అన్నా 
డొక మహాజ్ఞాని. 

మహాజ్ఞాను లందరూ, అవునన్నట్టు 
తలలూపారు. ముంచుకొస్తున్న కోపంతో, 
ఈ సంభాషణ అంతా వింటున్న రాజు 
గట్టిగా చప్పట్లుచరిచి, 
కోరును పట్టుకుని, కింద వున్న తూ జే 
లోకి విసిరి వేయండి !"' అన్నాడు. 


వినోదుడు, రాజాజ్ఞ వింటూనే దూరంగా. 
వక టం అంతలో రాజు, అతడి. 


చందమా సే 






*5 ఈ అబద్ధాల | 


వీడికి. 


1 


కాకా 


్‌] 
శో 


|| 


గ క్‌, ళ్ళ 
|| 
(1 గ్ల 01 (| | (మ; ఖ్‌ 


న... 


1 


క! 












_ |, అతడి ఎడమచేతిని పట్టుకున్నాడు. మిగతా 
| వాళ్ళలో యిద్రరు వినోదుడి కాళ్ళనూ, 
మరొకడు కంఠాన్నీ పట్టుకున్నారు. 
అందరూ కలిసి, అతి అగాధం కేసి 
, ఎత్తుకుపోతున్నంతలో, బంగారు విగ్రహం 
వున్న వైపునుంచి, శ్రావ్యమైన రాగాలాపన 
వినబడింది. 
మహాజ్ఞానుల్లో ఒకడు, ''అద్భుతం ! 
అద్భుతం !' అన్నాడు, వినోదుడి కాలి 
పట్టును వదులుతూ. 
రాజు కోపంగా, ''ఆగు! ఆ అద్భుతం 
సంగతి ముందుగా చెప్పవలసినవాణ్ణి, 
నేను! ఆ రాగాలాపన పంచదారలడ్డు 
అంత మధురంగా వున్నది. ఒక లడ్డు 
| విమిటి? వందలు, వేలు!" అన్నాడు. 
అందరికీ యిప్పుడు బంగారు వ్మిగహం 
' స్పష్టంగా కనబడుతున్నది. వాళ్ళు 
వినోదుఖ్ణి వదిలి, విగ్రహం కేసి చూడ 
సాగారు. మహాజ్ఞానుల్లో, ఒకడు, "'చండ 
' మార్తాండ, [పభో! ఆ విగ్రహం అందాన్ని 






కుడిచేయి వడిసిపట్టుకున్నాడు. మంతి. 
ల ః 


ఇంయ్యదధనుస్స్నుతో సరిపోల్బవ చ్చు," 
అన్నాడు. 

రాజు, వినోదుడ్‌ చేయివదటిలి, "'ఒరే, 
దుురాడా, ఏమావిగహసౌందర్యం 1 నేను, 
నిన్ను తాకినందువల్లనే, నా కంటిక ఆ, 
బంగారు విగహం గోచరించింది. నిన్ను 
మెచ్చి తీరవలసిందే !'' అంటూ వినోదుఖ్ధి 
కావిలించుకున్నాడు. 

వినోదుడు, సంతోషంగా, “చండ 
మార్తాండ, మహారాజా! ఆ విగ్రహం కళ్ళ 
బడగానే, మీరెంత సౌందర్యవంతులుగా 
మారిపోయారో తెలుసా ?'' అన్నాడు. 

“'“అలాగా! ఎక్కడ రోజూ నేను ముఖం 
చూసుకునే దర్చ్భణం ! అద్ధం !'" అంటూ 
కీచుమని, రాజు మహాజ్ఞానులతో, *““మీలో 
ఒకరు వెంటనే కోటకుపోయి, 
తీసుకురాగలనా ?'' అన్నాడు. 

అయితే, వాళ్ళావరూ రాజు మాటలు 
వినేస్థితిలో లేరు. అందరూ బంగారు. 
వ్మిగహం కేసి చూస్తూ తన్మయత్వంలో 

--(ఇంకావుంది 














అదం 
ళా 















న్నారు. 








(ఆరణ స్థంలో పురాతన శిథిలాల మధ్య, వినోదుడు ఒక బంగారు స్త్ర విగ్రహం చూశాడు, 
జలపాతానికి వెనక ఉన్న గుహలో (పవేశించి, దానిర హన్యం తెలుసుకోమని ఒక కంఠన్వర 0 
అతణ్ణు హెచ్చరించింది. విగహానికి రక్షణు వీర్చాటు చేయడానికి, వినోదుడు రాజును వెంట 
బెట్టుకుని వచ్చాడు, దాన్ని చూని, రాజూ, మహాజ్ఞానులూ అమితాశ్చర్యం చెందారు.---తరవాత ] 


_ఇంగారు వ్మిగహం కళ్ళబడగానే రాజూ, 
ఉద్యోగులూ సాందర్యవంతులుగా మారి 
పోయారు. అప్పుడు వినోదుడు, రాజుతో, 
''తమ ఉద్యోగులు కూడా క్షణాల మీద 
ఎంత చూడ చక్కనివాళ్ళయ్యారు, 
ఆశ్చర్యం 1'' అన్నాడు. శ 

రాజా, వాళ్ళ కేసి గుచ్చి చూస్తూ, 
“'“పాణం రాగానే, ఆ అందాలరాశిని 
పెళ్ళాడబోయేది, నేను! వీళ్ళు అంద 


గాళ్ళలా కనబడాలని చూడడం, వృథా 
(శమ,"" అన్నాడు. 

““అలాగే, పెళ్ళాడండి, చండమా ర్తాండ 
మహారాజా!" అన్నాడు వినోదుడు చిన్నగా. 
నవ్వుతూ. 

““ఎంత అమాయకుడివిరా, నువ్వు! 
ఆ వ్శిగహానికి పాణం ఎందుకొస్తుందను 
కున్నావు ? నేను వివాహమాడే౦దుకే 


రా" అన్నాడు రాజు. 



















' “నా అమాయకత్వానికి సిగ్గుప 
' తున్నాను, మహారాజా 
వినోదుడు,. 

| శాజు పెద్దగా నవ్వి, “మరి సిగ్గుపడకేం 
' చేస్తావు! కొన్ని నిగూఢవిషయాలు, ఎంతో 
'తెలివిమంతుడైన, నాబోటి రాజుకే 

అవగతం కాగలవు," అన్నాడు. 
“*“మిీరంత తెలివిగలవాళ్ళు కాదేమో 
అన్న అనుమానం కలుగుతున్నది, మహా 

' రాజా !'' అన్నాడు వినోదుడు. 
““తిలివిగలవాఖణ్థి కాదా? ఏమన్నావు 
నువ్వు!' 'అంటూ రాజుమీసం మెలి వేశాడు. 
వినోదుడు కొంచెంసేపు మౌనంగా 
వుండి, ''మహారాజా, మీరూ, మీ ఉద్యో 


20 





గులూ కూడా, ఆ విగ్రహం అంద 
చందాలు చూసి అద్భుతపడుతున్నప్పుడు, 
నిజంగానే సౌాందర్యవపంతులుగా కనిపిం 
చారు. కాని, మీరు అహం కొద్దీ, 
రాగానే, ఆ వ్మిగహకాంతను వివాహం 
ఆడతానన్హ్ను క్షణంలో, తిరిగీ పూర్వం 
అంత అనాకారిగా మారిపోయారు. 
మీ ఉద్యోగులతో సహా," అన్నాడు. 

““ఎంత పొగరు! నన్ను అనాకారి 
అంటావా ?” అంటూ రాజు గు ప్పెట్లు 
బిగించాడు కోపంగా. 

'““'మేమూ అనాకారివాళ్ళమా?"" 
అంటూ హుంకరించారు మహాజ్ఞానులు 
పట్టరాని ఆ([గహంతో. 

వాళ్ళందరూ తిరిగి వినోదుఖ్ధి పట్టు 
కునేందుకు, ముందుకు దూకారు. 
అయితే, వినోదుడు వాళ్ళకు దొరక్కుండా 
బండ రాళ్ళమీదినుంచి ఎగిరిదూకుతూ, 
జలపాతంకేసి పరిగెత్తసా గాడు. 

రాజూ, "ఆయన ఉద్యోగులూ, యిద్ద. 
రిద్దరుగా ఒకళ్ళచేతులొకళ్ళు పట్టుకుని, 
బ౦డ రాళ్ళమీదినుంచి గెంతుతూ. 
వినోదుడి వెంటబడ్డారు. అయితే, వాళ్ళకు 
యిలాంటి దేహ్గశమ అలవాటు లేదు 
గనక, కొద్ది సేపట్లోనే అలసిపోయి, రాళ్ళ 
మీది నుంచి జారి కిందపడి, శరీరాలు 
హూనం చేనుకున్నారు. 


(పాణం 






చందమామ 


బై లాం లకకకాాలాలలాలలలు. నాలాల లలల తకలలాలలా-:ుననననననన....ననకాకను.........--లాఆఅనావాాసాంలకా కాకా 


ఈ లోపల వినోదుడు జలపాతం 
ముందుకుపోయి. నిలబడ్ధాడు. రాజు 
, పెద్దగా రొప్పుతూ, ““ఒరే, కురకుంకా ! 
ఆ జలపాతంలో [పవేశించకు, చాలా 
(పమాదం,'' అని కేకవేశాడు. 

“'“ఓయ్‌€, చండమార్తాండరాజా! ఈ 
జలపాతం, దాని చాటున వున్న గుహా. 
అది దాటిపోతే వచ్చే ప్రదేశం ఎంత 
'పమాదకరమైనదో తెలీదు. కాని, 
వాటన్నిటికన్న, నీ రాజ్యంలో వుండడం 
మహాప్రమాదం!'” అంటూ వినోదుడు 
జలపాతంకేసి ఒక్కొక్క. అడుగు చేయ 
సాగాడు. 
రాజూ, మహాజ్ఞానులూ నిశ్చేష్టులై, 
' అతడి కేసి చూడసాగారు. వినోదుడు 
' జలపాతం (పవేశించబోతూ, పెద్ద 
' గొంతుతో, “నేను, యీ జలపాతందాటి, 
అవతలి వైపుకుపోబోతున్నాను!'' అన్నాడు. 

రాజు రెండు చేతులూ పెకెత్తి ఊపుతూ, 
“బరే, ఆ జలపాతం దాటిపోయిన 
, వాళ్ళెవరూ తిరిగిరాలేదు, జూగత్త!" 

అంటూ కేక పెట్టాడు. 
““ఆ వెళ్ళినవాళ్ళు తిరిగి రావడ౦ 
యిష్టంలేకో, లేక తిరిగివచ్చే శ క్రిలేకో--- 
అలా జరిగివుంటుంది. కాని, నేను 
మాతం, ఆ బంగారు విగహానికి [పాణం 
| వచ్చే రహస్యం తెలుసుకుని తిరిగివస్తాను. 





చందమామ 











మహారాజా, అప్పటివరకూ, ఆ విగ్రహ 
రక్షణ బాధ్యత తమది !'' అన్నాడు. 
వినోదుడు అన్నయిీ మాటలు, అక్కడి 


కొండగుహల్లో, చుట్టూ వున్న అరణ్యంలో. 
(పతిధ్వనించినై. రాజు నివ్వెరపాటుతో 


శిల్మాపతిమలా నిలబడిపోయాడు. 

తర్వాత, 
వఛ్చినవాడిలా చేయి పెకెతి, ''ఒరే, 
నువ్వేమీ దిగులు పెట్టుకోకు. ఆ బంగారు 


విగ్రహాన్ని పంచదార లడ్డూకన్నా---కాదు 
పంచదారలడ్డులగుండిగ కన్న ఎక్కువ, 
జా(గత్తగా కాపాడతాను. ఎవడైనా, ఆ 
విగహాన్హి తాకాడో,వాడితల కోటకొమ్ముకు. 


వేలాడ వలసిందే. నువ్వు మాతం, 


2 


అతడు అప్పుడే స్పృహ 








రహస్యం తెలుసుకుని త్వరగా తిరిగిరా, 
నీకునా రాజ్యంలో ఏదో ఒక మూలయింత 


| ముక్క కట్టబెడతాను. అంతేకాదు---నా 


కుమా ర్తెల్లో ఒకరిని, అందచందాల్లో నాతో 
సరితూగగల ఆవిణ్ణి, నీకిచ్చి వివాహం 
చేస్తాను,” అన్నాడు బిగ్గరగా. 

అయితే, రాజు చెప్పినదంతా, వినోదుడి 


శెవిన పడిందోలేదో చెప్పడం కష్టం. అతడు 


భీతికొల్చే ధ్వనులతో, అంత ఎతుునుంచి 


' కిందికి ఉరకలువేస్తూ దూకుతున్న జల 
' పాతపు నీటిలోకి ధైర్యంగా (పవేశించాడు. 


_ జలపాతం దాటడానికి ఎంత సేప్పు 
పటిందో వినోదుడికి తెలియలేదు. 


ఒక్కక్క అడుగు వేస్తున్నప్పుడల్లా, తాను, 


లైల 


కై శనై న శన లశ ₹ 1 
న. క + 


శ 
| , శీ | థ్‌ ఖీ 
| 


కువ తః 
అయనానాీ 


వాయువేగంతో ముందుకు 


తున్నట్టు అతడి కసిపించింది. 


కొంతసేపటికి వినోదుడు జలపాతం 


ఆవలి వైపుకు చేరుకున్నాడు. కొండల 


మయమైన బంగారులోయ రాజ్యం వంటి 


(ప్రదేశమే అతనికి కనిపించింది. సూర్య 


రిరణాలు కూడా చొరలేనంత దట్టంగా, 


ఆ [పాంతమంతా చెటమయంగా ఉన్నది. 

వినోదుడు దాపులనున్న ఒక చిన్న 
కొండను ఎక్కి, అవతలి వైపుకు చూశాడు. 
చిన్న 
మెదానం అతని కంటబడింది. 


““ఎవరా కురవాడు ?”' అన్న కంఠ, 


స్వరం విని, వినోదుడు వెనకకు తిరిగి 


చూశాడు, పక్కనే ఉన్న మరొక చిన్న. 


కొండమీదినుంచి గూసిముసలివాడొరడు, 
అతనికేసి వస్తున్నాడు. వాడికి పొడవైన 


గడ్డం ఉన్నది. వాడి కళ్ళు పాముకళ్ళలా 


మెరుస్తున్నవి. 
వాడు, వినోదుళ్లి సమీపిస్తూ, “'ఎవరు 


నువ్వు? ఇక్కడ ఏం చేస్తున్నావు ?'' అని. 


అడిగాడు, 


''నా పేరు వినోదుడు. ఇక్కడ ఏమీ | 
చేయడంలేదు. అవును, నువ్వెవరు?” 


అన్నాడు వినోదుడు. 


“నువ్వు మాట్లాడే ధోరణి, నాకు నచ్చ 
లేదు. నేను, ఈ జ్ఞానభూమి ద్వార 


చందమామ. 


నదితో చుట్టబడిన విశాలమెన 


! జ | ॥ సగ |, న స | | 
| 
1 ట్‌ పన 


1. 

నీ 

1! 
1! 


క్‌ 
లీ 


| / 
1 
(న స్‌! 
/ / | 
“| | | | గ | 11 
నే | 11 


| 


సళ 
నై! గ (1. // | | 
| ౪ (గన్తివహన తం | | || ము 
(| నో ్లీ ణా 1 (టి | 


శ 
| 


(| 
టో 


గ్‌ | గ | 


| (| | కక; | | లే | (| . ల క్‌ | 
ట్‌ లగ (1 న (| నల అం! 
॥ పం వ / | న్‌ ణు 
టీల శశ! ల! రం. 1! / / గ్‌, టీ ఇ! 1! ||; 


క! 





స 111 టా 
/ | 4. 1 1 | “గ్గ 


111, భీ. 





ఈ క్షణంలో 


రక్షకుళ్లి, పూజారిని. 


నువ్వేమీ చేయకుండా ఉండవచ్చు. 


కాని, మునుముందు ఏమి చేయాలను 


' “కుంటున్నావు ?'' అని (ప్రశ్నించాడు గూని 


అయితే, నేను 


వాడు. 


““నేను చాలా దూరం. వెళ్ళాలి. 


చేరవలసిన (పదేశం 


' ఎక్కడ ఉన్నదో, దానికి దారి ఎటు 


ఉన్నదో మాతం సరిగా నాకు ఇప్పుడు 
తెలియదు. బహుశా ఈ [పాంతంగుండానే 
వెళ్ళాలనుకుంటాను,"' అన్నాడు వినో 
దుడు నెమ్మదిగా. 

“'అలాగా ! అయితే ఈ నదిలో దిగి, 


' ఈదుతూ అవతలిగట్టు చేరుకో. ఆ పిమ్మట 
య... 


||| నీ ఇష్టానుసారం ఎక్కడికయినా వెళ్ళ, 
జ వచ్చు," అన్నాడు గూనివాడు. 


త్వరగా గూనివాళ్లి వదిలించుకోవచ్చు 


ళా అన్న ఆనందంతో వినోదుడు నదిలోకి, 


దూకాడు. నదిలో నీళ్ళు వెచ్చగా 
ఉన్నాయి. అతడు ఈదుతూ నదినిదాటి, 


ఆవలి గట్టున ఉన్న తుప్పను పట్టుకుని 
య పెకి ఎక్కాడు. తనకు ఎదురుగా గూని 
(. ముసలివాడు నిలబడి ఉండడం చూసి, ' 


వినోదుడు అమితాశ్చర్యం చెందాడు. 


“నువ్వు నది దాటడం నేను చూడ, 
లేదు. ఇక్కడికెలా వచ్చావు?'" అని, 


అడిగాడు వినోదుడు గూనివాఖ్ణి. 


'“ఆ గట్టున మాయమై, ఇవతలి గట్టును. 


చేరుకున్నాను,'” అన్నాడు గూనివాడు. 


“'“అది సాధ్యమా?" అన్నాడు వినో 


దుడు అశ్చర్యంతో. 
“'సాధ్యమే! ఎందుకంకే వాస్తవానికి 


మనం అందరమూ శ క్తితరంగాలమే. 


మనకు తగిన జ్ఞానం ఉన్నట్టయితే, 
కావాలనుకున్నప్పుడు శ క్రితర౦గాలు 
గానూ, అ తరవాత మనుషులుగానూ, 


మారుతూవుండవచ్చు,'' అన్నాడు గూని 


వాడు, ఇ 
“'అలాగా!"”' అన్నాడు వినోదుడు. 
“'నీకు ముందే చెప్పాను కదా, నువ్వు 
జ్రొానభూమిని చేరుకున్నావని,. అయినా 


చందమామ 


నేను చెప్పిన ఈ జ్ఞానశక్తి కొందరికే 
పరిమితం,'” అంటూ గూనివాడు వినోదుఖ్ణి 
' సమీపించబటోయాడు. 

'  వినోదుడు అడుగు వెనకకు వేశాడు. 
గూనివాడు కోపంగా కనుబొమలు ముడిచి, 
''“అహంకారంతో (పవర్తించకు. నువ్వు 


నన్ను తప్పించుకోలేవు. నువ్వు ఈ జ్ఞాన, 


' భూమి పౌరుడివి కావాలంకు, నిన్ను తాకి, 
నీకు నామకరణం చేయాలి," అన్నాడు. 
“'వినోదుడన్న నా పేరుకేం లోటు? 
' కొత్తగా నామకరణం ఎందుకు? '' అన్నాడు 
వినోదుడు. 
'“నామకరణం చేసి తీరాలి. అయినా, 
' యిక్కడికి వచ్చిన తర్వాత కూడా, నిపేరు 
నీకెలా జ్రాపకం ఉన్నది?" అన్నాడు 
గూనివాడు కోపంగా. 
'““అది నాపేరు కనుక జ్ఞాపకం 
ఉన్నది," అన్నాడు వినోదుడు. 
''నువ్వు ఆ నదిలో దిగగానే, నీ గతా 
' న్నంతా మరిచిపోయి ఉండాలి, అలాకాన 
| ప్పుడు, నువ్వీ జ్ఞానభూమి పౌరుడు కావ 
డానికి వీలులేదు," అన్నాడు గూనివాడు. 
''నువ్వనే, ఈ జ్ఞానభూమి పౌరుడు 
' శావాలని నేను ఉబలాటపడటం లేదు. 
నేను ఈ [పాంతంకుండా వెళుతూన్న 
ఒక బాటసారిని ' మాతమే,'' అంటూ 
'' వినోదుడు ముందుకు నడిచాడు. 


చతద హు! 








“మళ్ళీ అహంకారంతో మాట్లాడు 


తున్నావు. ఈ జ్రానభూమి 
పౌరుడు కావడంలోని గొప్పదనం నువ్వు, 
(గహించడంలేదు. నేనెంతో కాలంగా 
ఎందరెందరో పరదేశీయులను, ఈ జాన 
భూమి పౌరులుగా మార్చి ఉన్నాను. 
కాని, నదిలో ఈదిన తరవాత కూడా, 
నీ గతాన్ని నువ్వు మరిచిపోలేద౦ కే, 
ఆశ్చర్యంగా ఉన్నది. మరొకసారి నదిలో 
ఈది వస్తావా?" అన్నాడు గూనివాడు, 
““అదేంకుదరదు!"" అంటూ వినోదుడు 
ఒకసారి తన వేలికి ఉన్న ఉంగరంకేసి 
చూనుకున్నాడు. బంగారువిగహం నుంచి 
తన వేలుకు చేరిన ఆ ఉంగరం కారణం 


త్‌ 


అయిసా, 


ఇక్షు 


కి లా ఒావిజినా వీ 


గానే, అపాయకరమైన ఆ నదీపభావం 
తనమీద పనిచేయలేదన్న విషయం 
అతడు (గ్రహించాడు ! 

గూనివాడు కోపంతో చప్పట్లు చరిచాడు. 
ఆ చప్పట్లు కొండలలో వింత (పతిధ్వనులు 
నృష్టించాయి. (పతిధ్వనుల శబ్దం, తగ్గ 
' డానికి బదులు (కమంగా హెచ్చసాగింది. 
““ఇఅటువంటి వింత టపతిధ్వనులను 
। నేనెన్నడూ వినలేదు. చాలా తమాషాగా 
ఉఊన్నది,'' అన్నాడు వినోదుడు. 

''“ఇది తమాషాకాదు, నాయనా! ప్రతి 
థ్వనుల శబ్రాన్ని హెచ్చుచేయడం మేము 
' సాధించిన విజ్ఞానశాస్త్ర ఘనవిజయాలలో 
ఒకటి,'' అన్నాడు గూనివాడు. 

అంతలో గుట్టలచాటు నుంచి సైని, 


కులు కొందరు వాళ్ళకేసి రాసాగారు. 


'““ఆ పరదేశిని బంధించండి!'' అని 
_ ఆజ్ఞాపించాడు గూనివాడు. 

వాళ్ళు వినోదుళ్ణై చుట్టు ముట్టారు. 
కాని, వినోదుడు ఒక్క గెంతున సైని 


కులకు ఆవలనున్న బండ మీదికి దూకి, 


వాళ్ళకు 


పట్టుబడకు.౦డా “పరిగెత్త 
సాగాడు. అయినా, సైనికులు వదలకుండా 
తరమసాగారు. అతడు పరిగెత్తి, పరిగెత్తి. 
ఆఖరికి ఒక లోయ (ప్రాంతాన్ని చేరు. 
కున్నాడు. లోయ చివర ఒక పెద్ధ భవ 
నమూ, కొన్ని ఇళ్లూ అతనికి కనిపించాయి. 
అక్కడికి చేరుకున్నట్టయితే సెనికుల. 
బారి నుంచి తప్పించుకోవచ్చునన్న 
అశతో, వినోదుడు శ _క్రికొద్ద పరిగెత్తాడు. 
అయితే, సైనికులు మరంత వేగంగా 
అతభి సమీపించారు. 

ఇకా వాళ్ళకు పట్టుబడక తప్పదన్న 
భయంతో, వినోదుడు సైనికుల వైపు 
తిరిగి చూశాడు. అంతవరకు తనను 
వెన్నంటి తరుముకుని వచ్చిన సైనికులు, 
ఆ క్షణంలో అక్కడే నిలబడి పక్కన 
ఉన్న మరొక చిన్న కొండ మీదికి వణికి 
పోతూ చూస్తున్నారు. 

వినోదుడు కూడా అటుకేసి చూశాడు. 
అక్కడి దృశ్యం అతనికి దిగ్భాంతి కలి 
గించింది |! --(ఇంకావుంది) 















ఆ కొాండశిఖరం మీద రాజకుమారుడి 
లాంటి విలువైన దుస్తుల్లో, అందమైన 
'ఐదారెళ్ళ పసివా డొకడు, చలనం 
లేకుండా నిలబడి ఉన్నాడు. భయంకర 
మైన ఒక మహామృగం, ఆ పసివాడి కేసి 
(పాకుతూ వెళుతున్నది ! 

““'యువరాజు! యువరాజునే ఆ పవిత్ర 
మహామృగం భక్షించపోతున్నది 1” అను 
' కున్నారు తమలోతాము సైనికులు, 








(పురాతన శిధిలాల మధ్య కనిపించిన బంగారు స్త్ర విగహానికి, వినోదుడు రక్షణ వీర్పాటు 
చేసి, జలపాతం దాటి జ్ఞానభూమిని చేరుకున్నాడు. అక్కడి పూజారి నుంచి తప్పంచుకుని 
పారిపోతూన్న వినోదుళ్ణు భటులు వెంబడించారు, కొంత దూరం వెళ్ళాక, వాళ్ళు చిన్న 
కొండ కేసి చూస్తూ నిలబడిపోయారు. వినోదుడు కూడా అటు కేసి చూశాడు, తరవాత---] 


ఆ రథాన్ని ఇధ్ధరు స్థూలకాయులు వాయు 











'“'“యువరాజును భక్షించనున్నదని 
తెలిసి ఎందుకలా. స్థాణువుల్లాగా నిల, 
బడ్డారు ? వెంటనే దానిని చంపండి,"' 
అన్నాడు వినోదుడు, మొలలో ఉన్న 
కత్తి మీద చేయివేస్తూ 

మెనికులు అతణ్ణి వింతగా చూడ 
సాగారు" / 

అప్పుడే అక్కడికి ఒక రథం వచ్చింది... 










నమునోజ్‌ దాన్‌ 





లం 


నో 





“వేగంతో లాక్కు రావడం చూసి వినోదుడికి 
ఆశ్చర్యం కలిగింది. 
' *మహారాజుకు, జై,'' అంటూ రథంలో 
వున్న రాజుకు సైనికులు నమస్కరిం 
, చారు. 
రాజు మాతం ఆ పసివాళ్లు చూస్తూ, 
“'నాయనా, నన్ను వదిలి వెళుతున్నావా?” 
అంటూ విలపించసోగాడు. 
“'“ఆ మృగాన్ని చంపి, తమ కుమారుణ్ణి 
' రక్షించమని సైసికులను ఆజ్ఞాపించండి, 
మహారాజా !"' అన్నాడు వినోదుడు, 
రాజు, ఒక క్షణం వినోదుడి కేసి 
' వింతగా' చూసి, నుళ్లీ కుమారుడి కేసి 
నిచారంగా చూడసాగాడు. 


20 


క = తనో ఆశా ఆ 
సై ఆ | శ స్‌ జ 

= అ. అకా బ్బా. ఇ గీ జ్ర 
= నా జ్‌, =; స క య 


జ్‌ 


తెగవేశాడు! దాని 





ఇంతలో మహామృగం యువరాజును, 
సమీపించి, అతభణ్థు మింగడానికి, అగ్ని, 
ళం తన నాలుకను సాచింది.. 
అ క్షణమే, పినోదుడు కత్తి దూసి మెరుపు, 
లాగా ఒక్క ఉరుకున వెళ్ళి,దాని తలను 
తల ఎగిరి దూరంగా. 


పడి, అక్క ఖించి దొర్లుతూ వెళ్ళి, రాజు 


గారిరథం పక్కన పడింది. అఖరుసారిగా. 


దాని ముక్కుపుటాల నుంచి వెలువడిన 
అగ్నిజ్వాలకు, అప్పుడే అక్కడికి వచ్చిన 
గూనివాడి గడ్డం 

“*“విమిటి? ఎం చేశావు?” అని అడి 
గాడు గూనివాడు వినోదుఖ్ధి. 


““'యువరాజును మింగబోయిన భయం 
కర మృగాన్ని హతమార్చాను. అందుకు, 
బహుమానంగా నాకు రాకుమారి నిచ్చి, 
పెళ్ళి చేసి, అర్ధరాజ్యం ఇచ్చినా చాలదు. 
అయినా, అవన్నీ నేను కోరడం లేదు,” 


అన్నాడు వినోదుడు,. 


““ ఈ దుర్మార్గుల్లి ఓటి బంధించండి,'”. 
అని భటులను ఆజ్ఞాపించాడు గూనివాడు. 


““అవును, వాళ్లు పట్టుకుని, రాజభవనం 


దాపులనున్న కారాగారంలో పడ, 


వేయండి," అన్నాడు రాజు. 


ఈలోగా, యువరాజు కొండపై నుంచి 
కిందికి దిగివచ్చి, వి నో దుఖ ఎంతో, 


రృతక్టత నా. చూడసాగాడు. భటులు, 


కొంత కాలిపోయింది! 





చందమామన్ను 


నీతయిటథావతునాని ల 
క్‌ కీ 


1 1 మా రూకలు /| 


1 గ 


(| 1; స 11/4 





/| 
ఆక 
ల = జ 
జై 
గ వన" | 
ఖు || 4 
టీ! (| క సక 
(| | | 
న. 





వినోదుఖ్లి బంధించి కారాగారానికి నడిపిం 
ఖాత... - 
వెనకగా వస్తూన్న రాజూ, గూనివాడూ, 
వింతమృగం శవాన్ని ఎక్కడ పాతిపెట్టి, 
ఎటువంటి స్మారకమందిరం నిర్మించా 
లన్న విషయం గురించి మాట్లాడుకో వడం 


' వినోదుడికి వినిపించింది. 


శారాగారంలో బంధించబడిన వినోదు 


డికి అర్హరాతతి దాటినా ని్మిదపట్టలేదు. ఆ 
భయంకర మృగం చచ్చినందుకు, రాజూ, 


గూనివాడూ ఎందుకు అంతగా బాధపడి 
పోయారు? యువరాజును కాపాడినందుకు 


బహాకరించడానికి బదులు తన కెందుకీ 
, కారాగారశిక్ష విధించారు ? 


ల 


అర్ధరాత్రి 


అంగరక్షకులు కూడా లేకుండా రాజూ 
ఒంటరిగా లోపలికి పవేశించొడు, 

' నువ్వునాకుమారుణ్ణు కాపొడినందుకు 
సర్వదా కృతజ్ఞుణ్ణి. నువ్వు మరణించడం 
నాకు ఇష్టం లేదు, "" 
వినోదుడితో. 

“'తమ దయకు కృతజ్ఞుల్ణు, మహారాజా! 
అయినా, ఎవరయినాసరే నా మరణాన్ని 
ఎందుకు కోరుకుంటారు ?'' అని అడిగాడు 
వినోదుడు. 


అన్నాడు రాజు 


““ఇది జ్ఞానభూమి అన్న విషయం నీకు | 


సమయంలో హఠాత్తుగా. 
_ శారాగారం తలుపులు తెరుచుకున్నాయి. 


తెలుసు, జ్ఞానార్ణనకు [కమశిక్షణు చాలా. 


ఆవసరం. [కమశిక్షణుకు అధిదేవత ఆ 
మహామృగం. దానిని మేము పవిత మహా 
మృగంగా భావిస్తాము. అది రోజుకు 
ఒక్కఖీని మాతమే భక్షిస్తుంది. దాని 


కోరిక నెరవేర్చడం మౌ (కమశిక్షణలో. 


ఒక భాగం. రాజయినంత మాతాన నేను 
[కమశిక్షణను అతి కమించలేను కదా !'' 
అన్నాడు రాజు. 

“ఆఆ భికరమృగం క్రమశిక్షణకు అధి 
దేపత ఎలా అయింది, మహారాజా !'' అని 
అడిగాడు వినోదుడు, 

“నాకు తెలిసిన రహస్యం చెబుతాను. 
ఆ మహామృగం కేవలం ఒక రాక్షస 


చంద వమాాషము? 


క్‌ లా ఒయాతి. 


ఆజా తీ 





' జంతువు నూ(తమే. అయితే, సామాన్య ననా 


క (ప్రజలు తాము పాటిస్తున్న [కమశికణకు 
ఒక అధిదేవత ఉన్నదన్న భయం వుంకే 
' తప్ప, దానిని పా టించరు. అధిదేవత 
ఎంత భయంకరంగా వుంకు, [పజలు 
అంత [కమశిక్షణను భయాసక్తులతో 
అచరిస్తారు !'' అన్నాడు రాజు. 

““మహారాజా! మీ రథానికి గృురాలకు 
బదులు, మానవులను పూన్చమని మీ 
జ్ఞానం మీకు చెబుతున్నదా ?'" అని అడి 
' గాడు వినోదుడు,. 
రాజు వినోదుడి వెన్నుచరిచి, “'నీకు 
' మానవులుగా కనిపించినవాళ్ళు నిజానికి 
'గుాలే.గుర్రాలకు మేముమానవరూపాలు 
ఇచ్చాము. అలాగే కావాలంటే మేము 
మనుషుల్ని గుగరాలుగా మార్చగలం. 
దానినిబట్టి మాకున్న విజ్ఞానశాస్త్రశ క్రిని 
నువ్వు [(గహించవచ్చు,"' అన్నాడు రాజు. 

““గహించాను, మహారాజా! ''.అన్నాడు 
వినోదుడు చిరునవ్వుతో. 

““ఏం [గహించావు ?'' అని అడిగాడు 
రాజు అనుమానంగా. 

'““నిరుపయో గమైనజ్ఞానంపట్ల, మీకున్న 
| గుడ్డిదాహానికి, అధిదేవతగా ఆ కూరమైన 
రాక్షసమృగం మాత్రమే ఉండగలదన్ను 
విషయం [గహి౦చాను,' అన్నాడు 
'వినోదుడు. 


చందమామ 





రాజు కొంత సేపు మౌనంగా ఊరుకుని, 
'“జ్ఞానభూమిలో మేము సాధిస్తూ వున్న 
చూడాలంగకే, 
నాతో రా,'' అంటూ ముందుకు నడిచాడు, 


అద్భుతకార్యాలను 


వినోదుడు మౌనంగా రాజును అనుస 
రించాడు. 

వంకరటింకరగా ఉన్న మెట్లమీదుగా 
వెళ్ళి, ఇరువురూ రాజభవనం ఉపరి 
తలం చేరారు. అక్కడ ఒక మూలలో, 
గుమ్మటంలాగా తెల్లగా మెరున్తున్న 


బురుజు కనిపించింది. బురుజు మధ్యగా 
ఎరుపురంగు గుండటి మరక ఉన్నది... 


రాజు తన చేతితో దానిని మూడుసార్లు 


తాకాడు. మరక మాయమై దాని స్థానంలో 


నై 
జా - 
/ జ్‌ బు 
4 





ద్వారం తెరుచుకున్నది. రాజు లోపలికి 
ప్రవేశిస్తూ, “''ఇది చాలా (ప్రత్యేకమైన 
బురుజు. ఇందులోనుంచి, జానభూమిలో 
వ మారుమూల ఏమి జరుగుతున్నదో 
' పత్యక్షంగా చూడవచ్చు; 
' వినవచ్చు. అన్నీ పక్కన జరుగుతున్నష్టు 
ఉంటుంది, ఇదో దీని గుండా చూడు," 
' అంటూ గోడలో అద్ధంలాగా ఉన్న స్ధలం 
చూపాడు. 

వినోదుడు అందులోకి తొంగి చూశాడు, 
“వివధ భాగాలుగా విభజింపబడి ఉన్న 
“పట్టణం అతనికి కనిపించింది. కళ్ళు 
మిరుమిట్లు కాలిపే వెలుతురులో స్త్ర 


స్పష్టంగా 


పురుషులు ఏవేవో పనులలో నిమగ్నులై 


24. 


ఉన్నారు. అయినా, వాళ్ళేం చేన్తున్నారో 
వినోదుడికి అర్థం కాలేదు. 


““వాళ్ళంతా ఏం చేస్తున్నారు, మహి 


రాజా!'' అని అడిగాడు వినోదుడు. 


““ఒక్కటికాదు; వందల కొలది పనులు, 
చేస్తున్నారు. మాకు ఎన్నో పథకాలు, 
ఎడమవైపు చూడు; 
అక్కడ కొందరు గణితశా స్త్రజ్ఞులు, మా' 
రాజ్యంలో ఉన్న ఇనుకరేణువుల సంఖ్యను. 
లెక్క కట్టడానికి కావలసిన సూతం. 
కనుగొనడానికి కృషి చేస్తున్నారు!" 


ఉన్నవి. అదిగో, 


అన్నాడు రాజు. 


'“అటువంటి సూూతంవల్ల ప్రయోజనం 


ఏమిటి, మహారాజా?” 
వినోదుడు, 


అని అడిగాడు 


““పయోజనమా ! జ్రానమే బలమన్న. 


సంగతి నువ్వెరుగవా ఖ్‌ జ్రొనం ఎప్పుడు 


పనికివస్తుందో చెప్పలేముకదా! అందుకనే, 
అన్ని శాఖలకు సంబంధించిన జ్ఞానాన్ని, 
సేకరించి, భ(దపరునస్తున్నాము. అదిగో, 


ఆ కనిపిస్తున్నదే కాంతిగోపురం! అటు 


చూడు. మహోన్నతమైన దానిని కనుగొన, 
డానికి మా శాస్త్రవేత్తలు అక్కడ నిర్వి 


రామంగా పరిశోధనలు జరుపుతున్నారు. 


నూ పరిశోధనల కన్నింటికీ ఆ పరి ' 
శోధన తలమానికం వంటిది !'" అన్నాడు. 


రాజో. 


! 


చందమామ 








ఫీ 


శ్ర 


““అటువంటి. గొప్ప పరిశోధన ఏమిటి 
మహారాజా !'' అని అడిగాడు వినోదుడు. 
| “అలా అడుగు చెబుతొను. కావాలను 
కుంకే, మేము మునుముందు ఇక్కడి 
నుంచే నక్షతాలను తుత్తునియలుగా 
ధ్వంసం చేయగలం! దానిని సాధించ 
డానికే ఆ పరిశోధన !'' అన్నాడు రాజు 
సగర్వంగా. 
'“'మూర్ధ్జత! (కూరకృత్యం !'' అన్నాడు 
వినోదుడు. 

“ఏమిటా పొగరు ?'' అన్నాడు రాజు 

' కోపంగా. 
““శాకుంకు, అమాయకంగా మెరిసే 
ఆ చుక్కలు మీకేం అపకారం చేశాయి 
మహారాజా! వాటినెందుకు ధ్వ౦ సం 

చేయాలి,'' అన్నాడు వినోదుడు. 
'“నువ్వు అనుకునేటంత, అమాయక 
' మైన చిన్న నక్షతాలు కావు నాయనా! 
అవి, మన భూమికన్నా చాలా పెద్దవి ! 
వాటి మీద మనకన్నా శ క్రిసంపన్నులయిన 
మానవులు నివసిస్తూ వుండవచ్చు. 
ఏ క్షణంలోనైనా వాళ్ళు మన మీద దాడి 
జరపవచ్చు కదా! అందువల్ల మన రక్షణ 
మనం చూనుకోవడంలో తప్పేమిటి ?”' 
అని అడిగాడు రాజు. 

““అర్థం లేని అనుమానంతో మీరు 
(అద్భుతమైన మానవశ క్తిని వృధా చేస్తు 


0 దనమాను 


న్నారు, మహారాజా ! మీరన్నట్లు, ఒకవేళ 
నక్ష,[తమ౦డలాల నుంచి మానవులే 
వచ్చినా, వారు [పేమానురాగాల.తో, 
ఎందుకు రాకూడదు ? అయినా మీ పరి 


హోధనలకంతటికీ భయమే ఎ౦దుకు 
ఆధారం కావాలి ?'' అన్నాడు వినోదుడు. 





““'భయం ఉండడంలో తప్పేమిటి? 
భయమేకదా మనుషు లందరినీ కలిసి, 


కట్టుగా ఉండేట్లు చేసేవి !"' 
రాజు ఆశ్చర్యంగా. 
““బందిపోటు దొంగలకు భయపడి 


అన్నాడు 


కూడా అందరూ అప్పటికి ఐకమత్యంగా 
ఉంటారు. అయినా అటువంటి ఐకమత్యం. 


ఆఅఆశించతగినదేనా ? అదిసరే, ఈ ఆపరాతి 


2వ 


వేళ మీ (పపజలెందుకు నిదపోరు?'' అని. 


' అడిగాడు వినోదుడు. 

''న్మిదపోవడమా! నిదను మరిచి 
పోవడానికి కావలసిన ఉపాయం మేము 
' కనుగొన్నాము! నిదపోకుండా పదేళ్ళ 
పాటు గడిపినవారిని మేము మహామృగ 
పతకంతో సత్కరిస్తాము,' ' అన్నాడు రాజు. 

''నిదపోక పోతే ఆరోగ్యానికి హానికరం 
కదా!" అని అడిగాడు వినోదుడు. 

““న్మిదలేమి కారణంగా, అనారోగ్యానికి 
గురి కాకుండా ఉండడానికి కూడా, మేము 
ఒక మార్గాన్ని కని పేట్లాము,'' అంటూ 
' రాజు, మరొక ప్రదేశాన్ని చూపుతూ, 
' “ఇదిగో, ఈ మంటపం కేస్‌ చూడు, మా 
పూజారి కొందరికి విలాప సమావేశం 


విర్చాటు చేశాడు," అన్నాడు, 
వినోదుడు అటు కేసి చూశాడు. విశాల 


మైన మంటప౦ మధ్య గోడమీద 
(బబహ్మాండమైన మహామృగం చిత్తరువు 
చితతింపబడి ఉన్హ్నుది. మంటపం నిండా 
జనం వీచారవదనాలతో, తలలు వేలాడ 


వేసుకుని కూర్చున్నారు. పూజారి ఎత్త 
యిన వేదిక మీద నిలబడి, ఇలా అన్నాడు: 
“పూజనీయమైన మన మహామృగం౦ 
హత్య చేయబడిన ఉదంతం మీరు వినే 
ఉంటారు. మన జ్రానభూమిలోక అ (క్ర 
మంగా పవేశించి, ఆ మహామృగా న్ని 
చంపినవాడు సామాన్యుడు కాడు; మానవ 
రూపంలో ఉన్న రాక్షసుడన్న సంగతి 
మీకు నేను చెప్పనవసరం లేదు. మన 
అజ్రాతశ్మతువు లెవరో వాళ్లు ప్పరికొలిపి 
నున మీదికి పంపి ఉంటారు. వాడు చాలా 
తెలివిగల దుర్మార్గుడు. మహామృగం 
యువరాజును కబళించనున్న సమయం 
చూసి, దానిని హతమార్చి, రాజుగారి సాను 
భూతి పొందాలని చూశాడు. ఆయినా, 
మేమువాళ్ణి బంధించాము !"" 

“ఆ అబద్ధాలకోరు చెబుతున్నదంతా 
మీరు నమ్ముతున్నారా మహారాజా !"" అని 
అడిగాడు వినోదుడు కోపావేశంతో. 

రాజు ఏమీ మాట్లాడలేదు. వినోదుడికేసి 
అనుమానంగాచూశాడు.---(ఇంకావుంది). 










| విలాపసమా వేశంలో పాల్గొనడానికి వచ్చిన 
_పజలనుద్దేశించి మళ్ళీ, “'మనంత్వరలో 
మరొక మహామృగాన్ని సంపాయించ 
' గలం,'* అన్నాడు పూజారి. 

'“ఎలాగో ఉన్న మహామృగంపోయింది. 
అది లేకుంశకు మనం బతకటేమా? 
కొత్తగా మరొక మహామృగం ఎందుకు ?"' 
, అన్నాడు కూర్చున్న పోరులలో ఒకడు 
లేచి నిలబడుతూ. 





క్‌ 


(యువరాజును మింగడానికి వచ్చిన మహామృగాన్ని వినోదుడు హతమార్చాడు. పూజారి 
ఆజ్ఞూనుసారం భటులు వినోదుఖ్ణి కోరాగారంలో బంధించారు. అర్ధర్నాతి నమయంలో రాజు 
ఓంటరిగా వచ్చి, వినోదుణ్ణు రాజభవనం ఉపరితలం మీది బురుజులోపలికి తీనుకుపోయి, 
అక్కడి నుంచి జ్ఞానభూమిలో జరిగే వింతలనూూ, విశేషాలనూ చూపసాగాడు. తరవాత---] 










''నువ్వు లేకపోయినా మునిగిపోయిం 
దేమీలేదులే,'' అంటూ పూజారి చేతులు 
తట్టాడు, వెంటనే ఇద్దరు భటులు వచ్చి,ఆ. 
పౌరుళ్ణి అక్కడి నుంచి లాక్కుుపోయారు! 

'““పొరులారా! మీకందరికీ ఒక శుభ, 
వార్త. పవితమైన మహామృగాన్ని చంపి, 
మనచేత బందీగా పట్టుబడిన ఆ రాక్షసుళ్లి 
హతనూర్భి, మనం ఉత్పవం:. జరుపు 
కుంటాము," అన్నాఢు పూజారి. 















7 -కష 


శ్‌ ఎచా ఓనా.వటతా త 





వినోదుడు రాజు కేసి చూశాడు. రాజు 
తల అడ్ధంగా ఊప్పతూ, “'వీలుకాదు. 


అతడ లా చశేయడానికి నేను అనునుతిం 


చను,'' అన్నాడు. 
“'చాలా కృతజ్ఞుణ్ది, మహారాజా! 
అయినా, రాజుగారయిన తమను సంప 


' దించకుండా, ఆ పూజారి నన్ను చంపుతా 
నని [పకటించడ౦ దుర్మార్గం కాదా! మీ 


మీద అధికారం చెలాయి౦చడానికి 
ఆ నరరూపరాక్షనుఖణి, ఎందుకు అను 
మతిస్తున్నారు ?'" అంటూ వినోదుడు తన 


దృష్షిని మళ్ళ పూజారి కేసి మళ్ళించాడు, 


జ 
సు 


“ఇప్పుడు, మనం మన దినచర్యకు 


వద్దాం," ' అని పూజారి మూడు కణాలు 


20 


1 శమ కత. అమమ లా టన 


మౌనం వహించి, భోరున ఏడ్వడం 
[1పారంభించాడు! కొన్ని వందల కంఠాలు, 
ముక్కుతూ, మూల్లుతూ, రోదిస్తూ అతభ్ఞి 
అనుకరించాయి. కళ్ళ నుంచి కన్నీటి 
థారలు వాళ్ళ చెంపలమీదుగా జారాయి. 
కొందరు నెత్తీ, నోరూ మొత్తుకుంటూ 
రోదిస్తూ, బట్టలు చింపుకోసాగారు. జుట్టు 
పీక్కోసాగారు. ఒక్క నిమిషంలో మంటప 
మంతా భీకరమైన రోదనలతో (పతిధ్వనిం. 
చింది. 
వినోదుడు అ విషాదదృశ్యాన్ని చూసి, 
భరించలేకపోయాడు. రాజు దానిని 
(గహించి, ఆ దృశ్యాన్ని ఆపి, ““నిదలేమి 
వల్ల జనించే రుగ్మతను, మూ పౌరులు 
ఇలా పోగొట్టుకుంటారు,'' అన్నాడు. 
“'మీ ప్రయత్నాలన్నీ _పయోజనం 
లేనివి మహారాజా! పజలను విడ్పించడం 
మాని, వాళ్ళను నవ్వేవిధంగా ఎందుకు 
చేయకూడదు?” అని అడిగాడువినోదుడు. 
““ఏం చేయమన్నావు ?"" అని ప్రశ్నిం 
చాడు రాజు. 
“నవ్వే విధంగా చేయమన్నాను, మహా 
రాజా !'' అన్నాడు వినోదుడు. 
“నవ్వే విధ౦గానా! నవ్వంకే ఏమిటి?” 
అని అడిగాడు రాజు అమాయకం౦గా. 
''నవ్వు, మహారాజా! నవ్వు,'' అన్నాడు 
వినోదుడు మళ్ళీ. 


చందమామేగ్ని 


ర లా ల టాడా 


'“అదే నేను అడుగుతున్నది. నవ్వు 
, అంధే ఫలానా అని స్పష్టంగా చెప్పు," 
' అన్నాడు రాజు. 

“భగవంతుడా! నిజంగానే మీకు 
' నవ్వంకటే ఏమిటో తెలియదా," అని 
అడిగాడు వినోదుడు అశ్చర్యంగా, 

ఆ (పశ్న రాజును మరింత ఇబ్బంది 
' పెట్టింది. జ్ఞానభూమివానులకు నవ్వంకే 
' ఏమిటో నిజంగానే తెలియదు. వాళ్ళు 
' ఎప్పుడూ నవ్వి ఎరుగరు ! 

వినోదుడు రాజుకు నవ్వి చూపాలని 
(పయత్నించాడు-*కాని, నవ్వలేక పోయాడు! 

“రాజా, మీరూ, మీ జానభూమి 
, పౌరులూ ఎంతో సాధించి ఉన్నప్పటికీ, 
' అది ఎందుకూ కొరగాదు. ఒకవిధంగా 
' మీరంతా దురదృష్టవంతులు; శాప(గన్తు 
లనే చెప్పాలి. నేనే రాజుగా వుండి, 
ఏవేవో అద్భుతశక్తులు --- నక్షత్రాలను 
ధ్వంసంచేసే శక్తితో సహా ఎన్ని అద్భుత 
' శక్తులు ఉన్నప్పటికీ, వాటన్నిటిని సైతం, 
, వదులుకుని హాయిగా నవ్వేశ కిని సంపా 
' యించడానికి వెనుకాడను,"' అన్నాడు 
, అవేశంతో. 





వినోదుడి మాటలలో ధ్వనించిన 
' నిజాయితీ. రాజుకు సంతోషం కలిగిం 
చింది. రాజు కొంతసేపు మౌనం 
, వహించాడు. 
టు నాలాల న్తతాతాన్తలుల ననన లాను అననని 
చందమామ 
మాయే లా క 


మని, రాజు చేయెత్తి సంజ్ఞ చేశాడు. 





ఉన్నట్టుండి ఒక గోపురంమీద పనుపు 


రంగు దీపం వెలిగింది. వెనువెంట 
గంటానాదం వినిపించింది. 
“దీని అర్థం, ఏదో సరికొత్త పరిశోధన. 
ఫలించిందన్న్నమాట. బహుశా మనోదర్చ 
ఇఇ మే అయివుంటుంది, "' అన్నాడు రాజు. 
రాజూ, వినోదుడూ బురుజును౦చి,. 
వెలుపలికి వచ్చారు. వాళ్ళు వెలుపలికి. 
రాగానే, ద్వారం మాయమయింది, 
మెట్లమీద ఎవరో వస్తూన్న చప్పుడు. 
వినిపించింది. వినోదుఖ్లి చాటుగా ఉండ 






అంటూ 


“'మనోదర్చ్భణం సిద్ధమయింది, మహా 
రాజా |!" 


అరువురు పండితులు 


ననన ననన ననన 


లః మ, జం. క్‌! తా? క 
వ్‌ ట్‌ యము. మే కీ. అఆ ఆసాలమాన ఆమన వ నన. నెనే ఎ శ (ల 





అక్కడికి వచ్చి, గుడ్డతో కప్పబడి ఉన్న 
ఓక అద్దాన్ని రాజీగారికి అప్పగించి, 


' “మీరు .ఎవరివైనా తలుచుకుని, వారి 
' పేరును ఉచ్చరిస్తూ. ఈ దర్చణాన్ని 
మూడుసార్లు తుడిచి, అందులోకి చూసి 


నట్టయితే, ఆ వ్యక్తి మీ గురించి ఇటీవల 


| వీమనుకుంటు నదీ స్పష్టం గా కనిపి 


స్తుంది," అన్నారు సంతోషంగా. 


ము రుషి ఫలించినందుకు చాలొ 


' సంతోషం! మొట్టమొదట, మన ముఖ్య 


' శేయో భిలాషి అయిన పూజారి మనసును 


ఇప్పుడు మనోదర్చణంలో తిలకిద్దాం,"" 
అంటూ, రాజు మనోదర్చణం మీది 
గుడ్డను తొలగించబోయాడు. 


22 


“ఆగండి!” అని అరుస్తూ పూజారి 
అక్కడ [_పత్యక్షమై, ''ఆ నునోదర్చణాన్ని 
మొదట నేనే ఉపయోగించాలి. పైగా 


అది, 
ఉండాలి, "' అన్నాడు పటుదలగా. 
కా 


పూజారినైన నా సంరక్షణలోనే, 


ఆఅ కణంలో ఏమి చెప్పడానికీ తోచక 


రాజు మౌనం వహించాడు. 


“'“ఈ మనోదరృణూన్ని ఉపయోగించు. 
కోవడం రాజుగారైన మీహక్కుు అన్న 


సంగతి మరచిపోకండి, 
పూజారి మనను ఎటువంటిదో, ఈ కణుమే 
తెలునుకోండి,'' అంటూ చాటునుంచి, 
వాళ్ళముందుకు వచ్చాడు వినోదుడు, 
““వీలుకాదు, కాదు, కాదు," 
అరుస్తూ, పూజారి రాజుగారినుంచి మనో 


మహారాజా! 


అని. 


దర్చణాన్ని లాక్కోబోయాడు. వినోదుడు, 
ముందుకు దూకి పూజారికి అడ్డుపడ్డాడు, 


అంతలో రాజు, మనోదర్చణం మీది 


గుడ్డను తొలగించి, పూజారి పేరు చెబుతూ 


దానిని మూడుసార్లు తుడిచి చూశాడు. 
ఆందులోని దృశ్యం చూసి, అదిరిపడి, 
అద్దాన్ని దూరంగా విసిరి, కత్తిదూసి 


ఒక్కక్షుణంలో పూజారితలనుతెగవేశాడు! 


“*“ఏం పని చేశారు, మహారాజా !'' 
అన్నాడు వినోదుడు దిగ్భాంతితో. 

'“అవును, ఆ క్షణంలో ఏం చేసిందీ 
నాకే తెలియడం లేదు," అంటూ కొంత 


ఆ త్‌ 


చందమామ 


టి. 
వ్‌! 


9 2లా ఓవాయతతా వ 


న! 


జొ ళ్‌ 
7 


/ ల! 
స్ట సా 
సస 


సం. 
./ | 


|! , 
లీ శ్‌! 
క్ట: 
ననా నా నాలానే గ 


[గ 


శమ 


జ్‌ 


వానా 


| | కీ న శా! / 
స భి న! క 
| 1 1/ | కా 
| ళీ, జ క్‌ 
శ పం... //// జీ 
ల క | గీ, | ఆ 
ల ॥| శ త ఇ || జీ. న! + 
భయం. 1 | | / నానా న క్‌ [లే క 
1. & న. | 141 [11 | 4 త్ను 4 44 | | 
॥ ॥ / / || గ న 4|| | (11 /| || | | | (| / / 
లి ఫ్ర | ॥ ఇల్‌ ( | 
1. వు. | ళో క సం. తాహర్డెన్టీ | 
ళీ గ! /. జ్‌ అమా 
"| | అన వపాదు సలల 
స్‌ 1! 1. ఇ ॥ క | | || చే అ శ 
స. , 141 న , ను గ్‌) | 
| జీ ఆ ్‌ శీ శ్ర 
టం. నం ల. ॥ క ,] | గ్‌ ( 
|. | |! " ను 
క సీ! ౯ 


ల్‌ 2 
(1 


న 


ఖ్‌ 
ల్‌ | 


| 
గ 


(6|| | 1! 








'““రాజు అన్న తరవాత ఖడ్గం లేకుండా. 
ఉండకూడదు మహారాజు,” అంటూ 
నినోదుడు కత్తిని తీసి, రాజు నడుముకు 
వేలాడుతున్న ఒరలో పెట్టాడు. 

“'నేను మనోదర్చణ౦లో చూసిన 
విధంగాపూజారి నాశ్యతువు అన్నవిషయం 
నిజమేనా ?'" అని అడిగాడు రాజు కాస్త 
అనుమానంగా. 
““సందేహమెందుకు మహారాజా, మనో 
దర్చణాన్ని మరొకసారి పరీక్షించి 
చూడండి," అన్నారు దానిని రూపొందిం 
చిన పండితులు వికకంఠంగా. 

““మంచిసలహా !"' అని రాజు వినోదుడి. 
సేపు ఆగి, '“నేనా అద్ధంలోకి చూసేసరికి, కేసి తిరిగి, ''నువు మానవరూపంలో ఉన్న 
| పూజారి వికృతంగా పళ్ళు కొరుకుతూ, రాక్షసుడవని, మాకేదో హాని కలిగించే, 
కత్తిదూసి నామీదికి రావడంకనిపించింది. ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చావనీ పూజారి 
' అది బింబం అన్న మాట మరిచిపోయి, నిన్ను గురించి చెపే ప్పేవాడు. అది ఎంత 
_నిజమనుకుని, ఆత్మరక్షణకోసం అతల్లు వరకు నిజమో, ఇప్పుడు మనోదర్చణం 
' నిజంగానే హతమార్చాను,”' అన్నాడు ద్వారా తెలుసుకుంటాను,'' అంటూ ఒక్క 
' రాజు, రక్తంలో పడి ఉన్న పూజారి తల క్షణుం కళ్ళు మూనుకుని, వినోదుడి పేరు 
కేసి చూస్తూ, కాస్త బాధతో. స్మరిస్తూ మనోదర్చణంలోకి చూశాడు. 
' “అంక, అ పూజారి మిమ్మల్ని హత మొదట అశ్చర్యం చెందిన రాజు, 
మార్చాలని ఆలోచిన్తూ ఉండేవాడన్న కొంతసేపటికి ఆనందంతో నవ్వుతూ, వినో, 
' మాట మహారాజా !'' అన్నారు పండితులు దుడికేసితిరిగి, ''నువ్వు, ఒక మహాకార్యం . 















శశ క క [టట 












ఆశ్చర్యంగా. సాధించడానికి మా జ్ఞానభూమికుండా 
రాజు చేతి నుంచి, కత్తిజారి కింద వెళ్ళనున్నావు. [ప్రయాణం సుకరం కావ. 
పడింది, డానికి పసు మా సహాయాలు కూడా 


24 చందమామే 


్ట్‌ 


ల ను! 


ః త =. త్‌ శీ వి 
లా గాథా అవక న నా 
౬ ॥ పా క పయ వే ని లా. వ ణః ని మ... జు అ 





అపేక్షన్తున్నావు. అ౦తేకాని, నీకు 


_మాపట్ల ఎటువంటి శ్యతుత్వమూ, దురుభ్ధే 


శమూ లేదు. పెగా నువ్వు మా (శ్రేయోభి 
లాషివే !'" అన్నాడు రాజు. 

వినోదుడి కళ్ళవెంట అనందబాష్పాలు 
రాలాయి. “నేను మీతో చెప్పాలనుకున్న 
మాటలను మీరే చెబుతున్నారు మహారాజా! 


ఒక వరం సొధించడానికి నేను ఈ జ్ఞాన 
' భూమిని దాటి వెళ్ళాలి. అందుకు మీ 


సహాయం కావాలి," అన్నాడు వినోదుడు. 

రాజు కొంతసేపు మౌనం వహించి, 
అక్కడ ఉన్న పండితులను వెళ్ళమని 
సైగచేశాడు. వాళ్ళు వెళ్ళాక రాజు వినో 
దుడితో, ''ఈ జ్ఞానభూమికి అవతల 
ఉన్న [పాంతానికి మేమెవ్వరమూ వెళ్ళ 
లేదు. అయినా, అది ఎటువంటిదో మాకు 
తొలును. ఆ (పదేశానికీ, మా జ్ఞానభూమికీ 


' మధ్య విషవాయువులు చిమ్మే పర్వత 
' గేణబులు ఉన్నాయి. అ విషవాయువులకు 


తట్టుకుని వీ పాణి కూడా అవతలికి 


పోజాలదు,'"' అన్నాడు. 


““వుహారాజూ ! ఆ విషవాయువులను 


చాటి అవతలికి వెళ్ళడానికి మీరు 


మాృాతమే నాకు సహాయం చేయగల 


' సమర్థులు," అన్నాడు వినోదుడు, 


“నేనెలా సహాయం చేయగలనో 
చెప్పు," అని అడిగాడు రాజు. 


ఇ 
(టి తి క 








చందమామ 











“'ఒకచోట మాయమై, మరొక చోట 
(ప్రత్యక్ష్రమయ్యేరహస్యాన్నినాకు ఉపదేశి స్తే 
చాలు మహారాజా !'' అన్నాడు వినోదుడు. 

రాజు మళ్ళీ ఆలోచనలో పడ్డాడు... 


“మహారాజా, నేను నా యాతలో 
విజయం సాధించినట్టయితే, మీ కందరికీ | 
హాయిగా నవ్వే వరాన్ని తీసుకువస్తాను,'' 


అన్నాడు వినోదుడు. 

““నవ్వే. వరమా! 
స్పృష్ష ౦గా తెలియడంలేదు. అయినా 
అదేదో గొప్పదనే విషయం మాతం 


తెలుస్తున్నది. కాని, నువ్వు తెలునుకోవా 


లనే రహస్యం చాలా విలువైనది నాయనా! 


అది ఈ జ్ఞాన భూమిలో ఇద్దరికి-...అం కే | 


న్‌ 


అదేమిటో నాకు 


నాకూ, పూజారికీ మాతమే తెలిసిన 
పరమరహస్యం !'" అన్నాడు రాజు. 


'“అ రహస్యం, దానిని కనుగొన్న 


' పండితులకు తెలుసుకదా మహారాజా,'"' 
' అని ఆడిగాడు వినోదుడు అనుమానంగా, 


“నిజమే వారికి తెలుసు. అయితే, 
దానిని వారు ఉపయోగించే అవసరం 
లేకుండాచేశాడుపూజారి!'' అన్నాడురాజు. 

““అంకే, ఆ రహస్యం తెలుసుకున్న 


' వెంటనే పూజారి వాళ్ళను హతమార్చా 


డన్న మాట !*' అన్నాడు వినోదుడు. 
రాజు అవునన్నట్టు తలాడించి, “నల, 
ఈ విషయం౦ంగురించితరవాత చెబుతాను,” 


అన్నాడు. 


సరే అన్నాడు వినోదుడు. 


రాజు ఒక నిర్ణయానికి రావడానికి ఒక 
అంతలో వినోదుడు 
యువరాజు (పేమకు మరింత పాతు 
ఉయ్యాడు. 

ఒకనాడు యువరాజును చూసి, వినో 


వారం పటిం౦ది. 
ల్లి 


దుడు, “ఎంతటి అందమైన యుపరాజువి! 


అయినా నవ్వలేవు. నవ్వి చూపుదామన్నా, 
శాప్టగస్తమైన ఈ జ్ఞానభూమిలో నేనే, 
నవ్వలేకపోతున్నాను ,"' అన్నాడు బాధగా. 

దానిని గమనించిన రాజు యున:. 
రాజుతోసహా వినోదుఖి తన వెంట రమ్మని, 
జానభూమి సరిహద్దులవరకు తీనుకు 
పోయాడు. అక్కడ రాజు అతనికి 
మాయమయ్యే రహస్యాన్ని ఉపదేశించి, 
““'మాయమైన తరవాత అదేస్థితిలో 
ఉండడం _[పప్రమాదకరం. విషవాయువులు 
చిమ్మే పర్వత్మశేణులు దాటిన వెంటనే 
మానవరూపంలో [పత్యక్షం కావాలి. ఈ 
సంగతి మరిచిపోవద్దు. అదృశ్య రూపంలో 
చాలాకాలం ఉండడం కేమంకాదు,'"' 
అని హెచ్చరించాడు! 

వినోదుడు అద్భృశ్యమవడానికి ముందు, 
రాజూ, యువరాజూ అతనికి విడ్కోోలు 
పలికారు. రాజు ఉపదేశించిన రహస్య 
సూతం [పయోగించి, వినోదుడు కణా 
లలో శక్తితరంగాలుగా మారి, అదృశ్య 
మయ్యాడు ! -- (ఇంకావుంది) 





కక లే యవయిట్తురననం... క న్‌ు 1 
స 0! 
న మ గ్‌ జ. వ కో స! టీ 


ల లీ," ల 
గ! సుం 
కా ( 
ఖీ! | భీ జ్‌! -ఫల్‌న (గ . జ 
న 





-[మనోదర్చణంలో పూజారి అనలు న్వరూపాన్ని దర్శించిన జ్ఞానభూమి రాజు, ఆవేశంతో 
పూజురి తలను తెగవేశాడు. మనోదర్చణం ద్వారా, రాజు వినోదుడి మంచి మననును 
(గ్రహించి, విషవాయువులు చిమ్మే పర్వత శేణులు దాటడానికి అతనికి అదృశ్యమయ్యే 
_ ధహన్యం ఉపదేశించొడు. దానిని [ప్రయోగించి వినోదుడు అదృశ్యమయ్యాడు. --తరనాత] 


తీను మాయమై, మళ్ళీ మామూలు మానవ 


' రూపం. ధరించిన విషయం తెలుసుకోవ: 


డొనికి, వినోదుడికి కొంత సేపు పట్టింది. 
తానొక బండరాయిమీద పడి ఉన్నట్టు 
అతడు (గహించాడు, అతనికి కాళ్ళు 
జేతులు కదిలించలేనంత నీరస౦గా 
ఉన్నది. మెల్లగా కళ్ళు తెరచి చుట్టు 
పక్కల కలయజూశాడు. అంతా చిమ్ము 
చీకటిగా ఉన్నది. ఎదురుగా ఒక ముని 


శ్‌ 





కూర్చుని ఉండడం లీలగా కనిపించింది. 


ముని కళ్ళు నీలమణుల్లా (పకాశిస్తున్నవి. 
““భగవంతుడా, నేను మళ్ళీ మరొక 
పూజారికి పట్టుబడలేదుకదా!”' 
అనుకున్నాడు వినోదుడు. 

“'“ఎవరు నువ్వు? శతాబ్రాల తరబడి 
మూయబడి వున్న ద్వారాన్ని దాటి, నా 
గుహలోపలికి ఎలా పపవేశించావు?'' అని 
అడిగాడు ముని ఆశ్చర్యంగా, 


ముసోజ్‌ దాస్‌ 


/ 


1 


క 


[1 
జో 





''శతాభ్రాల తరబడా! అంక మీరు: 
ఈ గుహలోను౦చి శతాబ్దాల. “తరబడి: 
గుహలోనే” 
అని' “అడిగాడు వినోదుడు... 
' లేచి కూర్చుంటూ, మరింత, “అశ్చర్యంగా. +? 


' వెలుపలికి రాకుండా,” ఈ. 
ఉంటున్నారా! 


““అవ్పను. మరి నేను అడిగిన (పశ్చకు 
సమాథానం ఏమిటి? 


| తేట కళకు, అంతా విన్న ముని, 
మూసుకుని, 
కూర్చున్నాడు. 


20 


ఎఐచాలా కాలమయి౦ది,'' 
లేచి: .ముందుకు. నడిచాడు, ఇరువురూ 
గుహాముఖానికి చేరారు: ద్వారానికి అడ్డుగా 


అన్నాడు, ముని... 
వినోదుడు తన వృత్తాంతాన్ని. క్ల క్లుప్తంగా... 
కళ్ళు. 
నిశ్చల౦గా. 'థ్యానంలో- 

గంట సెప్పు గడిచింది. 
ముని నెమ్మదిగా కళ్ళు. తెరచి, వినోదుడి:. .: 
తలమీద చేయి వుంచి, ' “నాయనా, నువ్వు 
పవితస్వరూపుడివి. అం దు వల్లే అద్భ. 


కాండ! పెన ఉన్నది. 


ఆకర్షింపబడి ఇక్కడికి చేరావు, "అన్నాడు 


స మందహాసంతో. 


సఖ్యంగా. పయనిస్తున్న. షు. “నాకేసి. 


వినోధుడికి ఆనంద తటాకంలో మునిగి 


“శాంతి, 


“అంటూ ముని 


ఉన్ను. బండను తొలగించడానిక వినోదుడు 


ప్రయత్నించాడు... కాని, . వెంటు కవాసి 


కూడా కధిలించలేక: పోయాడు... 
ఉండు, నేను తొలగిస్తాను," అంటూ 
ముని. ఆ. బండను. "దండంతో తాకాడు, 


బండ ఏగీరి దూరంగా. పడింది. ఇద్దరూ 


గుహ: నుంచి. బయటకు వచ్చారు: గుహా 
కొండకు: దిగువ 
భాగంలో ఒక. అందమైన సషణరి కనిపిం 


“చింధి1? 


భగవంతుడా ! గుహచుట్టూ ఉన్న 


“అందమైన: చెట్టుచేమ, లూ,;,. పక్షులూ 
ఏమయ్య్యూయి ళ్‌. 


కొండ చుట్టూ వన్న 


మ. 


చంద మ్హాాన్ను 


న నట్టయింది, అతని నీరసమంతా చిటికలో. 
తగ పోయి. 0 ది.. 
ల నన ఈనరాఃని క్రి 'పసరించినట్రయింది. టు 
ట్ర ముని'ఎంతో మహిమ్మాన్వితుడనీ,. దయా 
ల్‌ స్వరూపుడని, 'వినోదుడు (గ్రహించాడు. 
(ఎ ంహేీలా, వెలుపలి.8. పోదాం. "కొత్త. 
'పాంళాన్ని చూపుతోను.. 'నేనూ' చూసి. 


అనందం | 


, అరణగ్థమంఠా. ఎలా: న మచంన | 
_. అని.ముని మననులో అనుకుంటూ. వినో... 
. | 'దుడి కేసి తిరగి; ఆ సాగక ృళ్తారకాన్ని: /. 


ల! వివరించాడు:.. 


నం పకక ్రాంతముంకా. ఒకప్పుడు. క. 
నే కరమైన అరణ్యంగా. స్యురిడేది,, 'ఆ ముని... జీ 


తప్ప, షూనవమ్యాతులెవ్వరూ. ఆ పరినర...! య 


నె! (పాంతాలలో ఉండేవారు. 


కాదు. శాజు..... 


పెళ్టే బాధలు: భరించలేక. పేదవాఢొకడు, పం వ్‌ స్తాన 


|. పళగాడు రాజ్యం, నుంచి. 'పారిషోయ్యి. ఆ... 


“కాండ ప్రాంతానికి చేరాడు, అతభణ్లి ఆకలి. | 


వప్పులు విపరీతంగా. బాధంచసాగాయి. . 
' 'అప్పుడతనికి పక్కనే. ఉన్న “చిన్న కొండ న, 
మీద, కొన్ని పక్షులు కిలకిలమంటూ,; ఒక. 


పుచ్చ కా యను: తింటూ. కనిపించాయి. 


: అతడు వెంటనే. “కొండ, ఘీదికి వెళ్ళి, 
' పతులు సగం... తిని: వదలి, వెళ్ళిన పుచ్చ... 
కాయను అందుకుని. ఆవురావురని తినే న 


కాడు, అతని అకలి. దప్వులు తీరాయి, 


.. ఆ తరవాత అతనికి ఒక; అనుమానం: 
' కలిగింది. ఇంతపె పెద్ద. పుచ్చకాయను. అంత చ 
'. చిన్న పక్షులు, ఎల్లా.ఎత్తయిన ఈ కొండ. 


, మీదకు మోసుకుర్తాగలి గాయి? ఇలా 


కాచీనట్టు [గహించి ఆశ్చర్యం చెందాడు, 


చందవనూమ . 


ఆ.శ్చర్యపడుతున్నావా?'' 
అక్కడికి వచ్చాడు, దాపులనున్న గుహలో 


అం టినా 


నుంచి. మిక ముని, 





“బరడరాళ్ళతో ఉన్న ఈ కొండ మీద. 
పుచ్చకాయ. ఎలా పండుతుంది? అని 


గఖివ్లును, స్వామీ !'' అన్నాడు పేద. 


. స్‌ 

నేనే, నా యోగశ క్తితో రోజు కొక 
'పుచ్చక్రాయను సృష్టించి, పకతులకు ఆహా 
రంగా పెడుతున్నాను,'' అన్నాడు ముని 
' ఆలోచిస్తూ అతడు: పరిసర. ప్రాంశాలను గే 
పరిశీలనగా చూశ్లొడు, పక్కనే. జక తీగ 
కనిపించింది: అఆ కొండమీదే పుచ్చక్రాయ . 


“అలాగా! అయితే నన్ను కూడా ఒక 


పక్షిగా మార్చేయండి, మహాత్మా! మీ దయ 


వల్ల పుచ్చకాయను తిని బతికిపోతాను,'' 
అని (ప్రార్థించాడు పేదవాడు. 





'“'అంతెందుకుగాని, కొవాలంకే నీకూ 


సరిపడా పుచ్చకాయను 
సృష్టిస్తాను,'' అన్నాడు ముని. 

'“'మహాపసాదం!'” అని పేదవాడు 
మునికి చేతులెత్తి నమస్కరించాడు. 
ఆయినా, అతని ముఖంలో విచారం౦ 
కనిపించింది, 

“నీ ఆకలి సమస్య తీరిందికదా! 
' అంకా ఎందుకా విచారం ?' అసి అడి 
గాడు ముని. 

''అంత గొప్ప ఉపకారం చేసిన 
' తమకు ఎలా కృతజ్ఞతలు తెలియజేయాలో 
' తెలియడం లేదు. అది నా మొదటి 
“వీచారం; నా ఆకలి సమస్య తీరింది. 


పదదిగా 
టై 


22 


ల స్‌ ళా మ్‌ గాం శం తెన్లై శ స్‌ స్య మానా. న ఇ 
యయా ఇ వాం వాసా స్యా లా. 
న ల 


. కాని, నా కుటుంబం గతి ఏం ,కావాలి! 


అది నా రెండవ విచారం," అన్నాడు 
పేదవాడు. 

''“నీ. కుటుంబాన్ని కూడా ఇక్కడికి 
తీసుకురా. వాళ్ళకూ సరిపోయేలా పుచ్చ 
కాయను సృష్టిస్తాను,'' అన్నాడు ముని, 

పేదవాడు తల వంచి నమస్కరిం 
చాడు. కాని, అతని ముఖంలో విచారం 
పోలేదు. 

'“ఇంకా ఎందుకు వచారిస్తున్నావు ?'' 
అని అడిగాడు ముని మళ్ళీ. 

''మీ దయవల్ల, నేనూ నా కుటుంబం, 
ఆకలిబాధ నుంచి బయటపడగలం౦. 
అయినా, ఇన్నాళ్ళు కలిసిమెలసి ఉన్న 
బంధుమి(తతులను ఎలా మరిచిపోగలను 
మహాత్మా !'' అన్నాడు పేదవాడు. 

''అదా నీ విచారకారణం! నీ కుటుం 
బంతోపాటు, నీ బంధుమితులందరిని 
అక్కడికి తీసుకురా," అన్నాడు ముని. 

“'కరుణాస్వరూపా! నేను ఇక్కడికి 
తీసుకువచ్చే, నా కుటుంబమూ, బంధు 
మితుల సంజ్యా [కమంగా పెరుగుతుంది. 
కదా! అలా సెరిగే జనాభాకు ఒక్క 
పుచ్చకాయ ఎలా సరిపోగలదు, అన్నదే 
నా అనుమానం,'' అన్నాడు పేదవాడు. 

ముని ఒక్కక్షణం మౌనం వహించి, 
““నేను గుహలోకి వెళ్ళి తపన్సు చేనుకో 


యస 
శందపచదూ ము 


లలా బజన జ ఆత 


రా 


అపాం శ కా 
లాం? 
త ల 


వాలనుకుంటున్నాను. నా తపన్సు ఎంత ఆ -- 


శాలం కొనసాగుతుందో, ఆ భగవంతుడికే 
ఎరుక. అయితే, నేను ఇక్కడ వదిలి 


। వెళ్ళీ యోగశక్తి ప్రభావంవల్ల, మీకు 


రోజూ ఒక పుచ్చకాయ లభ్యమవుతూ నే 
ఉంటుంది. రోజూ సాయంకాలం, మీలో 


' ఒకరు ఇక్కడికి వచ్చి, రేపు ఎంతమందికి 


సరిపడా పుచ్చకాయ కావాలో గట్టిగా 
చెప్పి వెళ్ళండి. మర్నాటి ఉదయానికల్లా 
కావలసినంత పరిమాణంలో పుచ్చకాయ 


' ఈ తీగకు వేలాడుతూ వుంటుంది. దానిని 


మీరు పంచుకుని తినండి. దానిని భుజిం 
చినవారికి రోజల్లా ఆకలిదప్పులు 


ఉండవు," అన్నాడు. 


"పేదవాడు వెళ్ళి, తన భా ర్యాబిడ్ధలనూ, 


బంధుమి [తులనూ వెంటటె ట్రుకు ని 
వచ్చాడు. కొండపాదతలంలోని పచ్చిక 


మెదానంలో చిన్న గుడిసెలు వేశారు. 
ముని అక్కడ చేరినవారికి, “భగవంతుడి 
కరుణవల్ల మీకు ఆకలిసమస్య తీరింది. 
సత్యాన్ని సాధించడమే మానవ జీవిత 
లక్ష్యం. ఇప్పటి నుంచే మీ లక్ష్యసాధనకు 
పూనుకోండి,'"' అని ఉపదేశించాడు. 
వాళ్ళకు థ్యానపద్ధ్దతులు నేర్చించి, 


ముని కొండ మీది గుహలోపల (ప్రవేశించి 


తపన్స్ఫు జేయడం ప్రారంభించాడు, 


శేతాభ్రాలు గడిచిపోయాయి. 


చందమామ. 





మునీశ్వరుడు చెప్పిన ఉదంతనుంతా 
విన్న వినోదుడు, ''మహాత్మా! ఇప్పుడు 
మన కళ్ళ ఎదుట కనిపించే పట్టణం, 
ఆనాటి శరణార్థుల వారనులు నిర్మించినదే 
అయివుంటుంది. గుహ ముఖద్వారంలో, 
నాకు పుచ్చతీగ కనిపించింది. ఇంకా 
వాళ్ళు పుచ్చకాయను తీసుకుంటూ 
ఉన్నా ఆశ్చర్యం లేదు," అన్నాడు. 

''పట్టణ౦లో (ప్రవేశించి, అక్కడి విశే, 
షాలు తెలుసుకుందాం, రా," అంటూ 
ముందుకు నడిచాడు ముని, 

వినోదుడు ఆయన్ను అనుసరించాడు... 

కాండపైెనుంచి కిందికి ఉన్న బాటకిరు 
వైపులా. పూలచెట్లూ , తీగలూ ఉన్నాయి. 





మునీ, వినోదుడూ కాంత శే సిపటికి కొండ 


పాదతలంలో ఉన్న పట్టణ ద్వారం దగ్గరికి 
చేరారు, రంగురంగుల. తలపాగాలు ధరి౦ 


' చిన, దృథకాయులైన. “ఇద్దరు. భటులు, 


శూలాలు పట్టుకుని ద్వారానికి కాపలా 
'శాస్తున్నారు. ద్వారానికి వెలుపల గుంపుగా 
జనం ఉన్నారు... గ స్ట 
టి యేము. దూర(పాంతం' నుంచి వచ్చిన 
యాతికులం, కొండ. మీదికి వెళ్ళి చూడ 
డానికి అనుమతించరా.?!.". అన్నాడు 
గుంపులో నుంచి ఒకడు, 
““అనుముతించం, అద్భుతమైన పుచ్చ 
' శాయ లభించే ఈ కొండ మీదికి నూ 
' నాయకుడు మాతమే వెళ్ళడానికి అర్హుడు. 


24 


ఆయన కూడా,:.. ఎంతమందికి సరిపడా 
పుచ్చకాయ... కావాలో. అజ్ఞాపించడానికి, 
రోజుకు. ఒక్కసారి న్యూతమే కం] సేకి, 
వెళతాడు," అన్నారు. భటులు,..: 


భటుడి. మాటలు విని, "ఆ టన | 


నెనానా జం 


కకక వక్తా 


మొదట శరణార్థిగా వచ్చిన. పేదవాడి. 


సంతతివాడై వుంటాడు, 
ముందుకు నడిచాడు. 


ఇరువురూ. న. దాటి “లోపలికి. 
చెళ్ళో రు. | 
''మనం. లోపలికి వష్తున్నప్వుటి! 


అంటూ ముని | 


భటులు: 'ఆక్షేపించలేదేమిటి గ? ఆన్నాడు, | 


వినోదుడు అశ్చర్యంగా, 


"మనం ఇప్పుడు అదృశ్యంగా నడున్తు.. 
న్నాము, మన మాటలు కూడా ఎవరికి. 


_ వినిపించవు," ' అన్నాడు ముని, 


వినోదుడు అమితాశ్చర్యం బెందాడు.. 


వారిరువురూ. ఒక వీధిగుండా. వెళ్ళి,. 
ముఖద్వారం మీది శిలాఫలకం మీద. 
(ర: జని రాయబడి వున్న పెద్ద 
మంటపాన్ని చేరారు. కొందరు అధి. 
కారులు, చుట్టూవున్న పచ్చికమైదానంలో. 
అటూ ' ఇటూ పచార్లుచేస్తూ, అప్పుడప్పుడు 
మంటపం లోపలికి తొంగి చూస్తున్నారు... 


నిశ్శబ్ధం" 


'“'ఈ సలం నాకు జ్ఞాపకం ఉన్నది, 
న. ళా 


ఆ కాలంలో ఇక్కడ పెద్ద తోట ఒకటి. 
ఉండేది. ఇక్కడ విం చేయాలో దూడా 


హ్‌ 
చరదస్నుమ/. 


[11111] | 
1 


/ క 
న టు 


జ 
| 
క. 

శ 


త 


లు! 1 లో 





వాళ్ళకు వివరించి వెళ్ళాను, రా, ఇప్పుడేం 
చేస్తున్నారో చూద్దాం,” అంటూ ముని 
'మంటప౦ లోపలికి (పవేశించాడు. 


వరునగా వేయబడిన పడకకుర్చీ వంటి 


ఆసనాలలో, స్త్రీ పురుషులు చాలామంది 


' పడుకుని నిద్రపోతున్నారు. కొందరు గాఢ 


నిదలో గట్టిగా గురు పెడుతున్నారు, 
ఎవరెవరు ఎంతసేపు నిదపోయేదీ, అధి 
కారులు లెక్కగడుతున్నారు. అక్కడి 


వాతావరణాన్ని పరిశీలించి చూశాక --- 


' మరీగట్రిగా గుృురుపెటి నిదించినవారికి, 
ట్‌ టబ 


' ప్రోత్సాహం లభిస్తుందనీ, కొంతకాలం 


' కాలం నిదించి, 


గడిచాక ఇదంతా లెక్కగట్టి, ఎక్కువ 
అందరికన్నా గట్టిగా 


గురు పెట్టినవారికి సన్మానం చేస్తారనీ, 
ముని (గహించాడు. 


ఆయన కోపావేశంతో, అక్కడ ఆద 


మరచి న్నిదపోతూన్నవాళ్ళను జుట్టుపట్టి 
' లాగి కిందికి తోశాడు. వినోదుడు కూడా 
మునిని అనుసరించి అలాగే చేయసాగాడు. 
కొంత సేపటికల్లా, హఠాత్తుగా న్నిదలేచిన 


వారి కేకలతో మంటపమంతా అల్లకల్లోల 


మయింది. అధికారులు వీం చేయడానికి 


తోచక అలాగే ఉండిపోయారు. 


ముని బయటకు వచ్చాడు. వినోదుడు 
ఆయన వెనక నడుస్తూ, “మహాత్మా, వారి. 
పట్ల మీ ఆ(గహానికి కారణం తెలుసుకో, 


వచా?,"' అని అడిగాడు. 


“జీను వాళ్ళ పూర్వులకు కళ్ళు 
మూనుకుని ధ్యానం చేయడం ఎలాగో 
నేర్చి వెళ్ళాను. వాళ్ళేమో ధ్యానం మాట 


మురిచిపోయి, ఇప్పుడు నిిదపోవడం౦ 


లోనూ, గ్నురు పెట్టడంలోనూ ఒకరితో. 
ఒకరుపోటీిపడుతున్నారు, "అన్నాడుముని. 


ఇరువురూ కొంతసేపటికి ఆలయం౦ 


లాంటి కట్టడం ముందు చేరారు. ఆలయ 
(ప్రాంగణంలో పట్టణ అధికారుల సభ 


జరుగుతున్నది. వాళ్ళలో యువకుడైన 


పట్టణ నాయకుడు కూడా ఉన్నాడు... 


వినోదుడూ, మునీ అదృశ్యంగా వాళ్ళ 


మధ్యకు చేరారు. ఆలయం తలుపులు 





(జ్ఞానభూమి నుంచి అదృశ్యమైన వినోదుడు, మరొక కొత్త పదేశంలో 


/ 12 
క వా 


కొండపై ఉన్న గుహ 


లోపలి ముని నమకానికి చేరాడు. మునీ, వినోదుడూ గుహనుంచి బయటకు వచ్చి, కొండ 
పాదతలంలో ఉన్న పట్టణంలో అదృశ్యంగా నడుస్తూ అక్కడి విశేషాలను చూన్తూ, ఒక 
ఆలయ (పాంగణంలో (పవేశించారు. ఆలయం తలుపులు మూయబడ్డాయి. ---తరవాత] 


ఆలయంలో ఉన్నవారిలో పొడవుగా 
ఉన్న "'పెదమనిపషి, ' 'అద్భష్టవశాత్తు, ఈ 
ల్‌ లై జో 

సంవత్సరం కూడా మనం అన్ని 'పాపా 
లనూ 'పట్టి బం౦ధించగలతిగాము. అందరూ 
దృథకాయులే. ఈ ఆహార౦తో దేవత 
తప్పక ఆఅనందినుంది,'"' అన్నాడు ఎంతో 
' సంతోషంగా. 

““ఒక్కసారి వాళ్ళను చూచామా ?"”" 

ళ్‌ 

అన్నాడు నాయకుడు. 





ఆ పెద్దమనిషి వొరినందరినీ ఒక బోను 
వద్దకు తీసుకుపోయి, "'వీడు దురాశ, 





వాడు [కోధం, బెదురు చూపులు చూస్తున్న, 
ఆపొాడవాటి గడ్డంవాడు లోభం,'' అంటూ. 


బజోనులోని ముగ్గురు దృఢ కాయులను 
చూపొడు. 


ఆతరవాత, ఆధికారులు, ఆ ముగ్గురిని | 
బలి చేయడానికి ఉపయో గించనున్న 


తళతళ మెరుస్తూన్న క త్తిని చూశారు. 


శే 


అ! 


క. 


లం 


క వలా ఒఫావ తావ 





త పట్టణాన్ని సర్వనాశనం 
చేయాలి !'" అన్నాడు ముని కోపా వేశంతో. 
' ఆయన మాటలు వినోదుడికి తప్ప 
మరెవ్వరికీ వినిపించలేదు. వినోదుడు 
' ముని కేసి ఆశ్చర్యంగా చూశాడు, 
''“నేనుమనసులలోని దురాశ, [కోధం, 
'' లోభం మొదలైన దుర్గుణాలను దేవత 
ఎదుట త్యజించమన్నాను. ఈ దుర్మార్గులు 
పరదేశీయులైన కొందరు అమాయకులను 
పట్టి బంధించి, వాళ్ళకు దురాశ, [(కోధం, 
లోభం అని పేర్టు పెట్టి దేవతకు బలి 
ఇస్తున్నారు!'' అంటూ ముని గుడి 
(ప్రాంగణం వదిలి కోపంగా వెలుపలకు 
నడిచాడు, 


20 





మరి కొంతసేపు పట్టణ స 
చేసెసరికి, వారికెన్నో నంగత్రైులు తెలియ. 
వచ్చాయి: పట్టణంలో పుచ్చకాయ: 
వ్యాపారం [బహ్మాండంగా సాగుతున్నది... 
రోజూ సాయంకాలం పట్టణం నాయకుడు, 
కొండమీదికి వెళ్ళి--పొరుగు [పాంతాల 
నుంచి వచ్చిన వారితో సహా ఎంతమందికి 
సరిపడా పుచ్చకాయ కావాలో చెప్పి వచ్చే 





౦చారం౦ 


వాడు. పుచ్చకాయ అద్భుతంగా (ప్రత్యక్ష 
మయ్యే తీరూ, దాని రుచీ రోజూ వేలకొలది. 
మందిని ఆకర్షిస్తున్నది. ఉదయనసూర్యుడి 
కిరణాలలో తళతళ మెరిసే వింత పుచ్చ 
కాయను దర్శించడానికి, అందులో ఒక 
ముక్కును తీసుకోవడానికీ-- పొరుగూళ్ళ 
నుంచి వచ్చేవారినుంచి బాగా డబ్బు 
వసూలు చేస్తున్నారు. 
కుడికి లభించిన వరాన్ని ఉపయోగించి, 
నులభం౦గా ధనార్జన చేస్తూ, వాళ్ళు పొద్దస్త 
మానం నిదపోతూ, యేటా అమాయకు. 
లైన పరదేశీయుల్ని కొందరిని పట్రి, వారికి. 
దుర్గుణాలని పేర్లు పెట్టి పట్టణదేవతకు 
బలియినసూ ఈఊత్చవం = ఇజరుపుకుంటు 
న్నారు! 

సూర్యాస్తమయ సమయానికి ముని, 
వినోదుడూ పట్టణ సంచారం ముగించి 
కొండమీదకు చేరారు, పుచ్చతీగ పక్కన 
స ండలుద అం నర గార రు 


ఇలా తమ పూర్వీ, 


చ 0 ద్‌ మాయు, 





కొంత సేపటికి ముదురురంగు దుస్తులతో 
నాయకుడు కొండ ఎక్కి రావడం వాళ్ళకు 
కనిపించింది. యువకుడయిన అఆ నాయ 
కుడు హుషారుగా ఈలవేన్తూ కొండ 
మీదికి వచ్చి, ఇన్నాళ్ళూ గుహద్వారానికి 
అడ్డంగా ఉన్న పెద్ద బండ ఆవతల పడి 
సుండడం చూసి ఆశ్చర్యపడ్డాడు. తరవాత 
గుహ లోపలికి తొంగిచూసి, ''రేపు ఇరవై 
వేలమందికి సరిపడా పుచ్చకాయ 
కావాలి,” అన్నాడు గట్టిగా. 
''ఇరవైవేలమందికి సరిపడానా? మీ 
పట్టణ జనాభా అంత ఉన్నవా?" అని 
అడిగాడు ముని, సంర =సో 
నాయకుడు వెనుదిరిగి చూశాడు, 
ఎదురుగుండా ఒక బండ , మీద ముని 


అవుతుంది ?'' అన్నాడు ముని. 


లల 


కూర్చుని ఉన్నాడు. వినోదుడు 
నిలబడి ఉన్నాడు. 


క్కనే | 


“'మీరెవరు ? ఇక్కడ మీకేం పని?" 


అని అడిగాడు నాయకుడు, 

“'“ఈ గుహలో ఒక ముని ఉండేవాడని, 
ఆయనే ఈ వింత పుచ్చకాయ వరం 
ఇచ్చాడని నికు తెలియదా ?” 
(ప్రశ్నించాడు ముని, 
అదంతా కట్టుకథ 
అన్నాడు నాయకుడు. 


అనుకున్నా స 


అని 


ఆఅ విషయం విని ఉన్నాను. ఆయనా, 


“రోజూ పుచ్చకాయ (ప్రత్యక్షమవడం 


సత్యమైనప్పుడు, ఆ వరం (ప్రసాదించిన 


ముని ఉదంతం మాతం కట్టుకథ ఎలా. 




















వును 


కూచి 2న 


జ్‌ న రా ల 
వా. జీ క త 


నాయకుడు వెంటనే సమాథానం చెప్ప 


' లేకపోయాడు. 


ముని వినోదుడి కేసి తిరిగి, ''ఐదీ 


| నాయనా, ప్రస్తుత విచితపరిస్థితి. పువ్వుల 
_ ఆందం చూసి ఆనందిస్తారు. కాని వాటి 
_ అందచంచొాలను తిర్చిదిద్దిన సృష్టికర్తను 


గురించి ఆలోచించడం గానీ, పట్టించు 
కోవడం గానీ చేయరు,” అన్నాడు బాధగా 


య . నిట్రూరున్తూ. 


అప్పుడు నాయకుడు, ''“ మహాత్మా! 
మీరుగుహనుంచి బయటికి రావడంచాలొ 


_ ఆనందకరమైన విష య౦. ఇంతకాలం 
గుహ జీవతం గడిపారు. ఇక నుంచి మీకు 


సకల సౌకర్యాలూ గల (బహ్మాండమైన 


| 


22 


కూర్చున్నాడు, సూర్యాస్తమయం కాబో 





భవనాన్ని నివాసంగా ఏర్పాటు చేస్తాం. 
ఎన్నేళ్ళుగానో మీరు ఆహారం చూసి, 
ఉండరు. నాతో రండి, మీకు పంచభక్ష్య, 
పరమాన్నాలతో విందు ఏర్పాటు చేస్తాను,'' 
అన్నాడు నవ్వుతూ. 

'“'నేను అడిగిన [పశ్చుకు సమాథానం 
చెప్పకుండా ఏవేవో మాట్లాడుతున్నావు. 
మీకు ఇరవైవేలమందికి సరిపడా పుచ్చ 
కాయ అవసర మెమిటి ?'' అన్నాడు ముని. 
కోపంగా. 

'“'మేము పదిహేను వేలమంది ఉన్నాం. 
చుట్టుపక్కల నుంచి ఇవాళ అయిదువేల 
మంది వచ్చారు. వాళ్ళకూ పుచ్చకాయ 
కావాలి. అందుకు తగిన విధంగా మేము 
వాళ్ళ నుంచి పైకం వసూలు చేస్తాం. 
కావాలంకశు మీకూ ఆ అదాయంలో ఒక 
వాటా ఇస్తాం. ఇప్పుడు నాకొక (బ్రహ్మాండ 
మైన ఆలోచన తట్టింది! పుచ్చకాయతో 
పాటు మీరు కూడా కొండ మీద కూర్చుని: 
కాంత సేపు దర్శనం ఇచ్చినట్రయి తే, 
ఆ దృశ్యం చూపి నులభంగా మరింత 
డబ్బు వసూలు చేయగల౦. ఏమం 
టారు ? ” అన్నాడు నాయకుడు పట్టరాని 
ఉత్సాహంతో. 

'“నోర్ముయ్‌,'* అన్నాడు ముని. 

అఆ తరవాత ముని కొంతసేపు మౌనంగా 















1 చందమా వొళ్లో 


కి లలా యత్‌ తా వీ 


తున్నది. ఆకాశంలో పక్షులు బారులు 
, బారులుగా ఎగురుతూ గూళ్ళకు చేరు 
కుంటున్నాయి. 

“'కొండ మీద పుచ్చకాయను సృష్టించి 
అద్భుతం (పదర్శిస్తై, ఈ [పజలు దాని 
వెనక ఉన్న దివ్యశ క్రిని [గహించి, దైవ 
స్ప్పృహగలవారుగా ఉండగలరనీ, ధర్మ 
' బద్దంగా తమ జీవితాలను దిద్దుకోగలరని 
అశించాను, అయినా, రోజూ సూర్య 
చం[దులనూ, అ౦తరిక్షంలో వేలాడు 
తూన్న అనంతకోటి నక్ష(తగోళాలను 
' చూసినా వీరి మననులకు అద్భుతం 
అనిపించదు. అటువంటి వాళ్ళు కేవలం 
' ఒక వింత పుచ్చకాయలో పరమార్జాన్ని 
(గహించగలరని ఆశించడం, నాదే పొర 
బాటు,"' అని బాధపడసాగాడు ముని 
' తనలోతాను. 

కొంత సేపటికి ముని కనుబొమలు ముడి 
పడ్డాయి. "“' రేపు ఆఖరుసారిగా నేను 
మీకొక (బహ్మాండమైన పుచ్చకాయను 
_ సృష్టిస్తాను. అది పగిలి బద్దలై మీమీద 
పడుతుంది. అదే మీ పట్టణాన్ని సర్వ 
నాశనం చేస్తుంది. ఇక వెళ్ళు!'' అని 
నాయకుణ్ణి ఆజాపించాడు ముని కోపా 
వేశంతో. 

నాయకుడు కొండ దిగి పట్టణం కేసె 
“నడిచాడు, 


చందమామ 





““మహాత్మా, మీ బెదిరింపు వాళ్ళలో. 
మంచి మార్చు తీసుకురాగలదనుకుం౦ 
టాను. వాళ్ళు తమ పొరబాటు (గహించ 
గలరు. ఇన్నాళ్ళు తమకు ఉన్న అమూల్య 
అవకాశాన్ని దుర్వినియోగం చేసినందుకు 
వాళ్తు బాధపడగలరనుకుంటాను,” 
అన్నాడు వినోదుడు. 

'“'“అంత తొందరగా వాళ్ళు మారుతా 
రనుకోను. వెరి వెయ్యివిధాలు. కావా 
లంకే నువ్వు వెళ్ళి వాళ్ళిష్పుడేమి చేస్తు. 
న్నారో చూసి రా,'' అన్నాడు ముని. 

వినోదుడు' కొండ దిగి పట్టణం చేరు 


కున్నాడు. అది పున్నమిరేయి. పిండార 
బోసినట్లు వెన్నెల కాస్తున్నది. పటణం 
వ క కా నో న్నా 

వా 2 = = = అనన. _ ప... కల 
చా 





సహాణలల్‌. 22 వ 


న్న కాం కా | 
న వతటనను సం లని 
తయన లే... న్న! 





మధ్యగా ఉన్న ఒక మైదానంలో జనం 
' గుమికూడి ఉన్నారు. వేదికలాంటి ఎత్త 
యిన స్థలం నుంచి నాయకుడు మాట్లాడు 
' తున్నాడు. వినోదుడు ఆ గుంపును సమీ 


కలా 


' పెంచాడు. నాయకుడి (ప్రసంగం 
' సాగుతున్నది : 
“'ముని సవాలును మనం ఎలాగైనా 
ఎదుర్కొని తీరాలి. అతని పథకాన్ని కొన 
సాగనీియకూడదు. అందుకు ఒక్కకు 
మార్గం. రేపు వేకువజామునే మన పట్టణ 
(పజలూ, చుట్టుపక్కల (పాంతాలవాళ్లూ 
అందరం కలిసికట్టుగా కొండ దగ్గరికి 
చేరాలి. కొండ మీది నుంచి పుచ్చకాయ 


| 
శీ 
క్షీ 
. 
చే అవా , 
గన 


అందుకుని అందరం తినేయాలి. ఆ తర 
వాత, ఆ పుచ్చకాయ ముక్కలు మన పట్ట 


ణాన్ని ఎలా నాశనం చేయగలవో చూద్దాం.” 


నాయకుడి ఉపన్యాసం విని అందరూ 


అమితోత్సాహంతో ఆమోదనూచక౦గా 


తలలూపారు. 


ఆ క్షణం నుంచే ఉదయం రానున్న. 
అపాయాన్ని ఎదుర్కోడానికి (ప్రజలందరూ 
ఆయత్తం కాసాగారు. పొద్దున పుచ్చకాయ 


ఎక్కువగా తినడానికి అనువుగా, వాళ్ళం 
దరూ ఆ రాతి ఉపవాసం చేయడానికి 


నిశ్చయించారు. ఇరుగుపొరుగు [ప్రాంతాల 


నుంచి వచ్చిన వేలకొలది (పజలు కూడా 


ఎప్పుడెప్పుడు తెల్లవారుతు౦దా అని. 


ఉత్సాహంగా ఎదురు చూడసాగారు. 

ఆ పట్టణ(పజల అజ్ఞానానికి బాధ 
పడుతూ, వినోదుడు ముని దగ్గరికి చేరు 
కునేసరికి అర్హరాతతి చాటింది. 


తూర్చున అరుణరేఖలు పొడిచేసరి 


కల్లా, వేలకొలది _పజలు కొండ దిగువకు 
చేరి, నోళ్ళు తెరుచుకుని వరుసలు వరు 


సలుగా నిలబడ్థారు. కొండమీద, ఇంచు. 


మించు ఆ కొండంత పరిమూాణ౦లో 
బహ్మాండమైన పుచ్చకాయ సూర్య 


కాంతిలో తళతళ మెరుస్తూ (పజల, 
హృదయాలలో భయోత్స్చాహాలను కలిగిం 


బద్దలై కిందికి పడగానే ఆ ముక్కలను చింది. 


24 


జ్‌ 


చందమావ 


తం 
అ. 


జా, 
క ల 


ను 1 (౯ “శవ | 
వనిత నా” ఆ 





నా 
లా జంగా 
ఖే ఇ యే సు మ న! 
ఎ క్ష్‌, ట్‌. /్‌ లో 


[ 


క య 

శి క్‌ క్ష్‌ 

ర 
ను! శ్‌ ళ్శ క్నికీ 

టీ ప , 


న్న నం 
ః / 
స్ట నం 
మ 
ట్‌ సగ ర! 
ష్ష్‌ (5 (గళ 
| ట్‌ 








లా కనన 


' హఠాత్తుగా పుచ్చకాయ వేనవేల 
ముక్కలుగా బద్హలె జనం మీద పడింది. 
' ప్రజలు పట్టరాని ఉత్సాహంతో కేకలు 
' పెడుతూ ఒకరితో ఒకరు పోటిపడి, పుచ్చ 
కాయ ముక్కలను తినసాగారు. కింద 
(ప్రవహించిన రసాన్నిజు(రుకుని తాగేశారు. 
గంట సేపట్లో అక్కడక్కడా పుచ్చకాయ 
ముక్కల పైెతొక్కలు తప్ప మరేమీ 
' మిగలకుండా ఖాళీ చేసేశారు. 
ఆ తరవాత, (ప్రజలందరూ గుమికూడి, 
తమనుతాముగొప్పగా(పశంసించుకుంటూ 
ఒక తీర్మానం నెరవేర్చారు. కొంత సేపటికి 
పొరుగూరువాళ్ళు [కమంగా అక్కణించి 
వెళ్ళసాగారు. మథ్యాహ్హ్నంకల్లా కొండ 
కింది [పాంతం దాదాపు ని ర్మానుష్య 
మయింది. పట్టణవీధుల్లో కూడా జన 
సంచారం పలచబడింది. 


| 


పట్టణ,పజలలో, కొందరు, పుచ్చ 
' కాయను అమితంగా తినడ ౦వల్ల అజీర్థం 
పట్టుకున్నది. ఈ రోజుతో పుచ్చకాయ 
రావడం ఆగిపోయింది. రేపటి నుంచి 


నా 


తా జా 








తవు అహారం ఏమిటి? అన్న దిగులు: 
కొందరికి పట్టుకున్నది. తరతరాలుగా 
వాళ్ళకు తెలిసిన జీవనోపాధి ఒక్క పుచ్చ, 
కాయ వ్యాపార, మాత్రమే. అందువల్ల 
రేపటి నుంచి బతకడం ఎలా అన్నది. 
పెదసమస్య ఆయి౦ది. 
వాళ్ళలో పెద్దలు కొందరు, '“మునిశ్వ. 
రుడు, పుచ్చకాయ బథ్ధలై పట్టణాన్ని, 
నాశనం చేస్తుందనే కదా అన్నాడు. 
అం 'ట---ఆ పుచ్చకాయ బద్దలై వట్లణాన్ని 
నాశనం చేస్తుందని కాదు భావం. బద్దలైన, 
పుచ్చకాయే ఆఖరుది; రేపటి నుంచి పుచ్చ 
కాయ రాదు కాబట్టి, పట్టణం దానంతట, 
అదే నశించిపోతుందనే అర్థం," అని, 
వ్యాఖ్యూనించసా గారు. 
సాయంకాలమయింది. ఉదయం 
నుంచి అదృశ్యంగా ఉంటూ ఈ విశేషా, 
లన్ని చూసిన మునీ, వినోదుడూ.--. 
విచారవదనాలతో ఉన్న పట్టణ (పజలను 
వదిలి, వాళ్ళకు తలియకుండా దూరంగా 
వెళ్ళిపోయారు. ---(ఇంకావుంది) 




















తి జంగోరులోయ = 
(న నో తశ న్‌ చ . 
8 
[జ్ఞానభూమి నుంచి వినోదుడు మరొక కొత్త్మపాంతాన్ని చేరుకుని అక్కడి మునితో కలిని 
అదృశ్యంగా పట్టణ నంచారం జరిపాడు. ఆ (పజల ధనాశకూ, అజ్ఞానానికీ ముని బాధపడ్డాడు. 
ముని నృష్టించిన వింత పుచ్చకాయ బద్దలై _పజలపై బడింది. ఆ ముక్కలను అందరూ 
తినేశారు. విచార(గన్తమైన పట్టణాన్ని వదలి మునీ, వినోదుడూ వెళ్ళిపోయారు, తరవాత---] 
జణనోదుడు వింత జలపాతం దాటి అవతలికి మామూలుగా రాజు భోజనానికి 
వెళ్ళి కొన్ని రోజులే అయినప్పటికీ, కూర్చున్న సమయంలో, మరీ లడ్డూలను, 
బంగారులోయ రాజు మాతం ఓర్చును చూస చూడగానే, ఆయనకు బంగారుస్త్రీ 
కోల్పోయాడు. వినోదుడు ఎప్పుడెప్పుడు విగహం జ్ఞాపకం వచ్చేది. మరుక్షణమే 
తిరిగి వస్తాడా అని ఎదురుచూడసాగాడు. అక్కణ్థించి ఉరుకులతో పరుగులతో 
'వినోదుడి రాకను తనకు వెంటనే తెలియ శిధిలాల మథ్య ఉన్న బంగారు విగహం 
జేయడానికి అనువుగా కొండల మీదా, దగ్గరికి చేరుకునేవాడు. తీరా అక్కడ, 
ఎత్తయిన చెట్ల మీదా భటులను ఏర్పాటు చేరాక, భోజనం సగంలో నే వదిలివచ్చామే 
' జేశాడు! అని తెగ బాధ పడేవాడు. అందువల్ల, 
నునోజ్‌ దాస్‌ 
షి 
నస మా. 











లం 


టన జ కాయా ల 
ఆక ః | ॥ 


కా క. యంత్రం 77 


జ్రానులనూ చూసి, 





' తను అలా వదిలివచ్చిన భోజనాన్ని 


దాదాపు ముప్ఫై పళ్ళాలతో తాను ఊన్న 
స్థలానికి తీసుకురావడానికి ముప్రైమంది 
సేవకులను ఏర్పాటు చేశాడు! 

రాజు తరచూ మ౦ తినీ, మహా 
''“ఇప్పుడు నేనెలా 
ఉన్నాను ?'" అని అడిగేవాడు, 

రాజు అందంగా కనిపించడానికి ఎటు 
వంటి (శద్ద్ధ తీసనుకుంటున్నదీ వారికి 


' బాగా తెలుసు. మామూలుకన్నా ఆయన 


ఇప్పుడు రెండింతలు భోజనం చేస్తున్నాడు. 
రోజూ శుభమైన వెన్నతో స్నానం 
చేస్తున్నాడు. మూడు రోజులకోసారి జుట్టు 


, _5 త్తిరించుకుంటున్నాడు. రెండు రోజుల 


20 


మీసం క త్తిరించుకుంటూ, రోజుకు 


రెండుసార్లు సంపెంగనూనె రాసుకుంటు 
న్నాడు. విలువైన దున్తులతోపాటు, (పతి 
వేలుకూ రెండేసి ఉంగరాలూ, 
నిండా వ్వజాలహారాలూ ధరిస్తున్నాడు. 
బంగారు 
ఆమెను వివాహమాడడానికే ఈ [ప్రయాస 
లన్నీ ! 

“'మిరు అపురూప సౌందర్యంతో వెలిగి 
పోతున్నారు చండమార్తాండ మహాపభూ!” 


మెడ 


స్త్రీ విగ్రహానికి పాణం వస్తై, 


అనేవాళ్ళు మంతీ, మహాజ్ఞానులు. ఇటు. 
వంటిమామూలు మాటలు రాజుకు అంతగా. 


తృప్తికలిగించడం లేదని [గహి 
మహాజ్ఞానులు, ఇంకా పెద్ద పెద్ద మాటలతో, 
కొత్త కొత్త ఉపమానాలతో పొగడి రాజు 
గారి మన్ననలు పొందడానికి _[పయతంచే 


౦చిన, 


వారు. “'అందమైన పుష్పంలాగా ఉన్నారు . 


(ప్రభూ !'" అని కొందరంకే, “'రంగు 
రంగుల సీతాకోకచిలుకలా వెలిగి 
పోతున్నారు మహాప్రభూ,!”' అని మరి 


కొందరనేవారు. “'మీ అందం ఇంద 


ధనున్సులా మెరిసిపోతోంది మహారాజా!”” 


అని ఇంకా కొందరు పాగడేవారు. 


రాజాస్థానంలో ఉన్న ఇద్దరు కవులు 


రాజుగారి అందాన్ని వర్షిన్తూ కొత్తకొత్త 
ఉపమానాలను మహాజ్ఞానులకు అందించి, 
వారి నుంచి ధనం పుచ్చుకు నేవా రు, 


న 


ీ కి | 
ఇషలే! =. కలో క్షీ న 


అ అతకతకకలలం తాతా త నా. 


| 


క్‌ ఇప. | 





పనలు ననన లలా చల్‌ టి. 


' కవులు కొత్త పదజాలం కూడా రూపొం 
దించారు. ఆ మాటలకు అర్థం తెలియక 

పోయినా, కాస్త గంభీర౦గా వినిపిస్తై 
చాలు--రాజు ఎంతగానో పొంగిపోయే 
వాడు. కొనగోటితో గొప్పగా మీసం దువ్వు 
కునేవాడు! 

మహాజ్ఞాని అయిన వృద్ధ్దమంతి ఒక 
నాడు రాజుతో, ''చండమారాండ మహా 
(ప్రభూ, ఆ బంగారు విగహం ఒక్కసారి 
నవ్వితేచాలు; వెంటనే ఆమె కళ్ళు తెరుచు 
కుంటాయి; గుండె కొట్టుకోవడం (పారం 
భిస్తుంది. కంటిచూపూ, హృదయం ఉన్న 
' ఏ అందాలరాశిగాని తమ సౌందర్యాన్ని 
' చూసి (పేమించకుండా ఉండజాలదు !” 
' అన్నాడు. 

రాజు తల ప౦ంకించాడు. మంతి 
మాటలు బాగానే ఉన్నాయి. అయినా, 
ఆ విగ్రహాన్ని నవ్వేట్టు చేయడ౦ ఎలా? 
ఈ సమస్యను పరిష్కరించడానికి రాజు 
త్మీవంగా ఆలోచించాడు. రాజ్యంలోని 
పేరుమోసిన హాస్యగాళ్ళందరిని రప్పిం 
చాడు. ఖజానాలోని ధనాన్ని ధారాళంగా 
వెచ్చించి వాళ్ళకు వింత వింత దుస్తులు 
కుట్టించాడు. వాళ్ళందరినీ విగహం౦ 
ముందుకు నడిపించి నాట్యం చేయ 
మన్నాడు; చేష్తలు చేయమన్నాడు. వాళ్ళు 
అలాగే చేశారు అలిసిపోయారు. అయినా, 


చందమామ 





భటులు కత్తి చూపి బెదిరించి వాళ్ళు 
స్పృహతప్పి పడిపోయేవరకు ఆడించారు. 
అయినా విగ్రహం నవ్వలేదు. 

అక ఇది లాభం లేదనుకుని రాజు, 
విగ్రహాన్ని నవ్వించినవారికి గొప్ప బహు 


మానం ఇస్తామని చాటింపు వేయించాడు. 


ఒకనాటి రాతివేళ, బంగారు వ్నిగహం 
ముందు [బహ్మాండమైన మెరుపు మెరి 
సింది. విగహం నవ్వడమె అలా మెరిసిం 
దని భావించిన కాపలాభటుడు, రాజు 
దగ్గరికి పోయి బంగారు విగ్రహం నవ్విం 
దని చెప్పాడు. భోజనం చేస్తూన్న రాజు, 
ఉన్హుపళంగా బయలుదేరి పరుగు పరు 
గున బంగారు విగ్రహం దగ్గరికి చేరాడు. 


లలా. త చను. 


న. 








విగ్రహాన్ని ఎంత పరిశీలించి చూసినా, 
రాజుకు నవ్వు కనిపించలేదు. ఆయన 
కాపలాభటుడి కేసి తిరిగి, ''నికు మంచి 


బహుమానం ఇస్తాను. అయితే, బంగారు 
విగహం నవ్వినప్పుడు మొట్టమొదట 
చూసే హక్కూ, అర్హతా, అధికారం నాకే 
ఉన్నాయి. కాబట్టి ఇప్పుడే ని కళ్ళు 
పీకిస్తాను,"' అన్నాడు ఆగ్రహంతో. 
కాపలాభటుడు భయంతో గడగడ 
వణికిపోయాడు. అదృష్టవశాత్తు రాజు 
ఆజ్ఞ నెరవేర్చబడేలోపలే, వృద్ధ్దమం కతి 


అక్కడికి వచ్చి, ““చండమార్తాండ మహా 


| 
| 


ప్రభూ! మన రాజ్యానికి" ఒక మహా 
మాంతికుడు వచ్చాడు. ఈయన గొప్ప 


22 


గొప్ప అద్భుతాలు (పదర్శించగల మహ 
నియుడు !"" అన్నాడు. 
రాజు మాంతికుడి కేసి చూశాడు, 
““అవును మహాపభూ! తమరు అను 
మతిస్తే నేనెన్నో అద్భుతాలు చూప 
గలను,""' అంటూ చేతులు తట్టాడు 
మంత్రి వెంట వచ్చిన మాంతికుడు, 


మరుక్షణమే మాంతికుడి శిష్యుడు, 


అక్కడి కొక ఎలుగుబంటిని లాక్కా 
చ్చాడు. 

''ఇప్పుడు మీరేం చూస్తున్నారు మహా 
రాజా ?'' అని అడిగాడు మాంతికుడు,. 


““ఎలుగుబం౦టిని మచ్చిక చేనుకోవడం 


అద్భుతం కాదు. కంపుకొడుతున్నది, 
తీసుకుపో దాన్ని అవతలిక్తి,'” అన్నాడు 
రాజు కోపంగా. 

'“చిత్తం మహారాజా, అయినా, దాన్ని 
అ'్బై సెప్పు ఎలుగుబంటిగా వుంచను,"” 


కల ాానాల చై 


అంటూ మాంతికుడు నవ్వుతూ, ఎలుగు | 


బంటిని కాలితో తన్నాడు. అది కింద 
పడుకున్నది. మరుక్షణమే మాంతికుడి 


వెవాతాణాదాడి. =) 


శిష్యుడు దాన్ని ఒక దుప్పటితో కప్పేశాడు. | 
మాం[తికుడు మంతదండంతో అక్క 
డక్కుడా తడుతూ, దానిని మూడుసార్లు 
చుట్రివచ్చాడు. దుప్పటి కింద ఎలుగు 
బంటి తన్నుకుంటున్హుట్టు అనిపించింది... 


మాంత్రికుడు కొంత సేపు ఏవేవోమంతాలు.. 


. 


చందవమావ.' 


ల్‌ 


కి 


న య... 


అం! 








' వల్లించి చివరికి 'హాం....ఫట్‌' అన్నాడు 
కనుబొమలు ముడివేసి, మరుక్షణమే 
ఒక మనిషి దుప్పటిలో నుంచి బయటికి 

దూకి ముందుకువచ్చి నిలబడ్డాడు. వాళ్లు 
' రాజు పరిశీలనగా చూశాడు. వాడిలో 
ఎలుగుబంటి లక్షణాలు గాని, గురుతులు 

గాని ఏమా[తం లేవు. రాజు అమితాశ్చర్యం 
' ఛెందాడు! 

అది ర్మాతి సమయం కావడం వల్ల 
' ఆక్కడ అంతగా జనం లేరు. విగ్రహానికి 


, కాపలా ఉన్న భటులూ, రాజు సగంలో. 


' వదిలివచ్చిన భోజనం తీనుకు వచ్చిన 
' మాట్లాడకూడదు. కొందరు అస్థానోద్యోగు 


24 


లున్నప్పటికీ, రాజు మాటకు ఎదురాడడం 
క్షేమం కాదని వారికి తెలును. కాబట్టి 
ఒక్కరు కూడా నోరు కదపలేదు. మాంతి 
కుడు ఎలుగుబంటిని మనిషిగా మార్చాడని 
రాజు నమ్మాడు. తామూ నమ్ముతున్నట్టు 
మంత్రులూ, ఆస్టానోద్యోగులూ నటిం 
చారు. మనిషికి ఎలుగుబంటి వేషం తగి 
లించి తీసుకువచ్చి, మాంతికుడు మోసం 
చేశాడేమో అని కొందరు అనుమానిం 
చారు. కాని, ఆ మాట పైకి చెప్పడానికి 
సాహసించలేక పోయారు! 

ఆ కొత్త మనిషి ఇంకా ఎలుగుబంటి 


లాగానే గురుపెడుతున్నాడా? అని 
చూడడానికి వచ్చిన మంతి ముక్కును, 


వాడు గాయపరిచాడు |! 

““'మహాప్రభూ, ఇతడు త్వరలోనే 
గురు పెట్టడం మానేయగలడు. రేపీపాటికి 
చక్కగా మాట్లాడగలడు. ఆ పైన గోళ్ళకు 
బదులు మనలా కతులూ, కఠారులూ 
ఉపయోగించగలడు!'' అన్నాడు 
మాూంతికుడు. 

ఆస్థానోద్యోగులు ఒకరి ముఖొాలొకరు 
చూనుకున్నారు. 

“మహాపభూ, ఎలుగుబంటినిమనిషిగా 
మార్చగల నా మంతశ క్తిని గురించి మీరే 
మనుకుంటున్నారు ?'' అని అడిగాడు 
మాంత్రికుడు. 


చందవనూమ 


కీ 
, 
మాటి 
బా 


క్‌ లలా టా త జ్‌ఆా త 


కా 


రాజు కొంతసేపు ఆలోచించి, తల ' | 


పంకించి, ''నేనిప్పుడేమి అనుకుంటున్నదీ 
' చెబుతాను విను. కావాలంకు నువ్వు 
' ఇంకొక ఎలుగుబం౦టిని కూడా మనిషిగా 
మార్చగలవు. అయినా అవసరం లేదు. 
_మాదిరికి ఒక్కటి చాలు !'' అన్నాడు. 
..*ఆహా! అహా! ఎంత వివేకం! ఎంత 
వివేకం !'' అన్నారు ఆస్టానోద్యోగులు ఏక 
కంఠంగా, 

“మహాప్రభూ, ఎలుగుబంటిని మనిషిగా 
మార్చిన నేను బంగారు విగ్రహాన్ని స్త్రీగా 
నూర్చలేనా? ” అని అడి గాడుమాం(తికుడు. 

““ఎందుకు మూర్చలేవూ? అహా, అనం 
' దంతోఎగిరి గంతేయాలని ఉన్నది. అయినా 
ఎగురలేకున్నాను !'' అన్నాడు రాజు. 
“'మీ బొజ్జ మీకు భారంగా ఉన్నది 
' మహారాజా! అయినా, బంగారు విగ్రహం 
' పాణాలతో లేచి వచ్చేసరికి, మీ బొజ్జ 


 కరిగిపోగలదని హామీ ఇస్తున్నాను,” 


అన్నాడు మాంతికుడు,. 
' _ “మహామాంతికా! ఇప్పుడే నీమాయా 
దుప్పటితో ఆ విగ్రహాన్ని మూ సేద్దాం. ని 
' ఇష్టానుసారం ఆ విృిగహాన్ని మంత 
దండంతో కొట్టు, వద్దనను. నన్ను ఇంత 
' కాలం కాచుకునేట్టు చేసిన ఆకఠినురాలికి 
అప్పుడే నా కష్టం తెలిసివస్తుంది !"' 
. | అన్నాడు రాజు, 





“అదీ సాధ్యం కాదు మహారాజా! ఆ 


విగహానికి [ప్రాణం తెప్పించడానికి మనం. 
వేరొక మార్గం అనుసరించాలి. అందుకు 
మీరు ఒక వారంపాటు ఉపవాసం. 
ఉండాలి. ఆ తరవాత, విగ్రహానికి వెనుక 


ఉన్న గుహలో మీరు ధ్యానం చేయాలి. 
అప్పుడే మనం అనుకున్నది సాధించ 


గలం౦,"' అన్నాడు మాం[తికుడు చాలా 


గంభీరంగా. 
““ఉఊపవాసమా! ఒకవారం వరకా?'"' 
అన్నాడు రాజు భయపడిపోతూ. 
'““వారానికి ఒక్కు నిమిషం కూడా తగ్గ 
డానికి వీలుకాదు మహా (ప్రభూ,'' అన్నాడు 


మాంతికుడు. 


జైన్‌ 


టయ 


1, 
ఏ. | & 
1... 
1, ల! 
జ్జ [| తం 
| ॥ స |... 
/ టి | 
(| ' ల “| న 


అనవా అకక. వావ ల | 1 
వల న / " 4 ల . | 
న్‌ క | / న న ౬ 
గ్‌ త్య న్‌ న? లో ల? య "| ణః (ల 11 లో! | 
మాచ ఎటో! ల 
| ళా ల్‌ నం క్‌ ఇ, | 1 వ్‌ త్‌ | | 
/ టి || / 
క్‌ వ. అ |! ్ట “| . 
గ కే ళో | | | 4 | మ. ్‌ 
జాలీ ఇ ్‌ క [5 క ఇ 
ణా ల న. కల " | కలన న. స్‌ 
కో న లట! నం టు. సం! 
ట్‌; ప్‌ | 1 ( న. / 
7; శ శ ల జ న 
త జ్‌ “టన. క ప! | 
| ల. 
గ ఖ్‌ 
జు లీ “కోల | 
| 


|. 


| 
1 





న న కా! 


“లడ్డూలు మాతం తీసుకోవచ్చా?” 
అన్నాడు రాజు ఆశతో, 
'“'సాధ్యంకాదు మహాపభూ,” అన్నాడు 


మాండి కుడు. 


“'“అడపాదడపా కోడి మాంసమయినా 


' తినవచ్చా?” అన్నాడు రాజు సగం తిని 


పదిలివేసిన పళ్ళాలకేసి వపిచార౦గా 
““కోడి కాదుకదా, కోడి గుడ్డు కూడా 


' తాకడానికి వీలులేదు, '' అని మాంతికుడు 
'రాజుకేసి జాలిగా నవ్వుతూ, 


““ఈ ఉప 


వాసం పూర్తయ్యాక, నేను పాణాలు 


_తెప్పించనున్న అప్పరస సరసన కూర్చుని 
' పంచభక్ష్య 


పరమాన్నాలను ఆరగించే 
అదృష్టాన్ని ఊహించి చూడండి మహా 


ప్రభూ! అంతేకాదు. అప్పరసను పెళ్ళా 
డిన మొట్టమొదటి మహారాజుగా మీ పేరు 
చరితలో శాశ్వతంగా నిలిచిపోతుంది !'"' 
అంటూ రాజు వెన్ను తట్టాడు, 

రాజు అంగీకార సూచనగా, మౌనంగా 
తలాడించాడు. 


“మికు సానుభూతి కనబరుస్తూ, నేను. 
కూడా మీతోపాటు ఉపవాసం ఉండాలను. 
అని మాం(తికుడు. 


కుంటున్నాను," 


ఇంకేదో అనబోయేంతలో, "'మేమందరం 


రూడా రాజుగారితో పొటు ఉపవానం౦, 


ఉంటాం!'' అన్నారు మంతీ, అస్థాన 
ఉద్యోగులూ ఏకకంఠంగా. 

““చాలా బాగుంది! 
మహా (పభువులవారే ఉపవాసం ఉంటూ 


న్నప్పుడు, ఎవరికి మాతం తినాలని ముద్రి 


పుడుతుంది? అయినా ఈ వారమంతా 
నేను రాజుగారికోసం చాలా శ్రమించవలసి 
ఉన్నది. కాబట్టి నేను ఆహారం లేకుండా 


బలహీనమైపోకూడదు. 1పభువులవారు. 


అపార్థం చేసుకోకుండా ఉన్నట్టయితే, 


చండమారాండ 1 


ఆయన అహారాన్నంతా ఈ వారంపాటు. 


నేనే భుజించాలి. అప్పుడే మనం అను 

కున్న పని నిరాటంకంగా సఫలమవు 

తుంది,” అన్నాడు మాం[తికుడు. 
““అలాగే, నీ ఇషహ్టైానుసారమే చెయ్‌,” 












' వుర్నాడు ఉదయం రాజు మంతినీ, 
' మహాజ్ఞానులనూ రప్పించి, ““మీరందరు 
' రూడా మాతోపాటు ఒకవారం ఉపవాసం 
ఉండడానికి అనుమతిస్తున్నా౦,"' 
అన్నాడు. ఆ క్షణం నుంచి వాళ్ళివ్వరూ 
రాజభవనం వదిలి వెళ్ళకుండా కట్టడి 
చేశాడు. 
'*= ఒకరోజు గడిచే సరికి అందరూ ఆకలితో 
అలమటించి పోసాగారు. అయినా, ఎవరూ 





[(వినోదుడు వింత జలపాతం దాటి వెళ్లాక, బం గారులోయ రాజ్యానికి ఒక మాం తికుడు వచ్చి, 
రాజు నమక్షంలో ఒక ఎలుగుబంటిని మనిషిగా మార్చి, అదేవిధంగా బంగారు 'వ్మిగహాన్ని 
కూడా స్త్రీగా మార్చగలనని రాజును నమ్మించాడు. రాజూ, మంతి, జ్ఞానులూ ఒక వారం 
పాటు ఉఊపవానం వుండాలని షరతుపెట్టాడు. రాజు అందుకు అంగీకరించాడు, తరవాత---] 


సించిపోయాడు. నాలగవరోజు మూలగడం 












ఏమ్మాతం బయటపడకుండా ఎంతో గంభీ 
రంగా గడిపారు. 

రాజు భోజన మందిరంలో మామూలుగా | 
రాజుకు చేసే వంటకాలన్నిటినీ, మాంటతి 
కుడు సుష్టుగా భుజించసాగాడు, అతడు 
తినగా మిగిలినవాటిని, శిష్యుడు క్షణాలలో 
ఖాభలీచేసేవాడు. 

మూడవరోజుకల్లా రాజు చాలా నీర 


నునోజ్‌ దాస్‌ 





నా న ఆ రా క ఎన నే 








ప్రారంభించాడు. అప్పుడు గుక్కెడు పళ్ళ 
రసం మాతం తీనుకోవడానికి అనుమ 
తించాడు మాంతికుడు. 

అప్పరసను. పెళ్ళాడిన తరవాత పట్ట 
నున్న భోగభాగ్యాలను గురించి మాంత్రి 
కుడు వర్ణించేప్పుడల్లా, రాజు చిన్నగా 
నవ్వేవాడు. ఆయన కళ్ళనుంచి బాష్పాలు 
రాలేవి. బంగారులోయ కొండలలో 
' నిఓిప్తంగా బంగారం ఉందన్న విషయం 
' రాజుకు తెలుసు. వ్విగహానికి [పాణం 
| వచ్చి తనను పెళ్ళాడితే, ఆ బంగారం 
అంతా ఎక్కడ ఉన్నదీ ఆమె తనకు 
చెప్పగలదన్న అశతో రాజు కాలం గడప 
సాగాడు! 


20. 


ఎలాగో ఒకవిధంగా వారం రోజులు 
గడిచిపోయాయి. ఎనిమిదవరోజు వేకువ 
జామున రాజును వెన్నతో స్నానం 
చేయించి, విలువైన దుస్తులు ధరింపజేసి, 
ఆభరణాలతో అలంకరించారు. 

మాంత్రికుడు మంత్రిని, మహాజ్ఞాను. 
లనూ పిలిచి, '“'“ఇప్పుడు (పభువులవారిని 
నేను విగ్రహానికి ఆవలనున్న గుహ, 
లోపలికి తీనుకుపోవాలి. ఆయన అక్కడే 
తన ఉపవానం విరమిస్తారు. మీరందరూ 
మీ మీ ఇళ్ళకు వెళ్ళి హాయిగా భోజనం 
చేయండి, నేను గుహలోపల [పవేశించి 
ధ్యానంలో కూర్చుంటాను, అలా ఎంత 
కాలం ఉంటానో నాకే తెలియదు. అయితే, 
ఈ మధ్యకాలంలో ఒక్క (పభువులవారు 
మూతమేనా దగ్గరికి రావడానికి అర్హులు. 
మరొక ముఖ్యమైన విషయం వఏవీమంకేు. 
ఈక్షణం నుంచి మీరు కూడా రాజుగారిని 
సమీపించకూడదని హెచ్చరిస్తున్నాను.. 
నేను (పపభువులవారిమీద మాయాశ క్రిని 
(ప్రయో గిస్తున్నాను. ఆ సమయంలో మీరు 
(పభువులవారిని సమీపించారంకే మీ 
ఆయువు క్షీణిస్తుంది!'' అన్నాడు. 

కొంత సేపటికి మంత్రి, మహాజ్ఞానులూ 
తమ తమ ఇళ్ళకు పరుగులు తీశారు. 
రాజుకు లేచి నిలబడడానికి కూడా శక్తి 
లేదు. గమన. భటులు నముంచం మీద | 


చందమామ. 


పడుకో బెట్టి విిగహం వద్దకు మోనుకు 
' పోయారు, ఫన్‌ 
“తనకు తెలిసిన బంగారు నిధుల 
' రహస్యాలతో ఈ అప్పరస పభువులవారిని 
' వివాహమాడడానికి ఒక్క రోజే ఉన్నది !"' 
అన్నాడు మాంథతికుడు చిన్నగా నవ్వుతూ. 
ఆ మాటలు వినగానే రాజు ఉత్సా 
' హంతో, శక్తిని రాబట్రుకుని కూర్చుని, 
మాంతికుడి చేయి పట్టుకుని లేచినిలబడి, 
' వ్మిగహానికి వెనక ఉన్న గుహకేసి నెమ్మ 
దిగా నడిచాడు. రాజుగారి ఆంగరక్షకు 
లను సైతం, మాంతతికుడు కొండ దిగువ 
ఉన్న మైదానంలోనే ఉండమన్నాడు. 
''అ బంగారు విగహాన్నే మింగేద్దామా 


అన్నంత ఆకలితో ఉన్నాను. అయినా, 





ఆమెను నేను పెళ్ళాడాలికదా,'' అన్నాడు | 
రాజు మాంతికుడితో. . 
రాజూ, మార్యతికుడూ గుహలో ప్రవే, 
శించే లోపల, సేవకులు మామూలుగా 
రాజు భుజించే రకరకాల వంటకాలను 
అక్కడికి చేర్చారు. మాంటతికుడి శిష్యుడు 
చెప్పిన (ప్రకారం పళ్ళాలను అమర్చి, | 
అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. | 
పళ్ళాలనిండుగా ఉన్న పదార్థాలను 1 
చూసి రాజు పరమానందం చెందాడు. . 
ఆయన ముఖం కొత్త కాంతితో వెలిగి 
పోయింది. ''ఆహా! నేనిప్పుడు తినవచ్చు . 
కదా ?౪'" అని అరిచాడు రాజు, | 
'““తొందరపడకం౦ండి మహారాజా, పూజలో, 
ముఖ్యమైన తతంగం ఇప్పుడే జరగాలి, 





అదిగో, గోడ మధ్యగా ఉన్న బిలం మీకు 
' కనిపిన్తున్నదా ప్రభూ ! మీరు మోకాళ్ళ 
' మీదికి వంగి పాకుతూ ఆ బిలంగుండా 
, అవతలికి వెళ్ళి నేను చెప్పినట్టు చేయండి. 
' అది చాలా సులభం, ఆ తరవాత మీరు 


ఇష్టానుసారం తినవచ్చు. అ పనుగణ.- 


' అని మాంథతికుడు ఏదో చెప్పబోయేంతలో, 


'“అప్పరసను వివాహమాడవచ్చు.”' 


అన్నాడు రాజు ఎంతో ఉత్సాహంతో. 
''అవును [పభూ ! ఇప్పుడు మీరుమీ 


'బటలు తీసి పక్కగా పెట్టి ఆ బిలంలో 
యీ కి 


(ప్రవేశించండి, "' అన్నాడు మాంతికుడు. 
“శీను బట్టలెందుకు విప్పాలి ?'' అని 
అడిగాడు రాజు ఆశ్చర్యంగా. 


22 


॥ '“'అది ఈ పూజలో ఒక భాగం మహా 
(ప్రభూ! మీకు త్వరలో పట్టనున్న 
అదృష్టాన్ని మరిచిపోకండి. అటువంటి 
మహద్భాగ్యం కోసం బట్టల్టే కాదు; నా 
చర్మాన్ని వొలిచి ఇవ్వమన్నా నేను వెను, 
కాడను !'' అన్నాడు మాంటతికుడు. 
చేరే మార్గం కనిపించక రాజు అందుకు ' 
అంగీకరించాడు. మాంతికుడూ, శిష్యుడూ | 
రత్నాలు తాపిన రాజుగారి చొక్కానూ, 
మణులుపాదిగిన తలపాగానూ, బంగారపు 
టంచు పంచెనూ ఒక్కొక్కటిగా విప్పారు... 
కంఠహారాలూ, ఉంగరాలూ మొదలైన 
ఆభరణాలన్నిటినీ తీసుకున్నారు. 
ఆ తరవాత ఇరువురూ కలిసి, రాజును 
పట్టి బిలం లోపలికి నెట్టారు. “''కన్ను 
పాొడుచుకున్నా కానరాని కటికచీకటిగా 
ఉన్నది,'' అని గొణిగాడు రాజు. 
' “కొంతకాలానికి అదే నీకు అలవాకై. 
పోతుందిలే." అన్నాడు మాంతికుడు. 
''“అక్కుడే అలవాటుపడాలని మేము. 
కోరడం లేదు. త్వరగా నీ పూజా తతంగం 
పూర్తిచెయ్‌,"' అని అరిచాడు రాజు. 
మాంతికుడు తణాల్లో, అతికించు 
కున్న గడ్డాన్ని లాగి అవతలపారేసి, రాజు 
దుస్తులూ, ఆభరణాలూ ధరించి, తల 
పాగా పెట్టుకుని, ''పూజాతతంగం పూర్త 
యింది 1'' అన్నాడు గట్టిగా నవ్వుతూ. 


చందమామ ౩్షై 


౯ 11:11 (11౧10 


“నాకు ఆకలేస్తున్నది. ఆ పళ్ళాలను 

' అందివ్వు, '” అని అరిచాడు రాజు. 
మాంతికుడు కమలం౦ంగుం౦ండా తొంగి 

చూశాడు. అతణిచూసి రాజు ఆశ్చర్యంతో, 

కప 

“'ఎవరు నువ్వు ?*' అని అడిగాడు. 
''చండమార్తాండ మహాపభువును !'' 

అన్నాడు మాంతికుడు, 


'“అర్థరహితంగా మాట్లాడకు. నువ్వు, 
రాజువయితే, మరి నేనెవర్ని ?'' అన్నాడు 


రాజు, 

“'మాంతికుడివై వుంటావు!'' అన్నాడు 
రాజు వేషంలోని మాంతికుడు. 

“'“'నాకు మంతతం [శాలు తెలియవు. 
తెలినుంకే ఈ పాటిక ఈ గుండాళ్ళను 
లడ్డూలుగా మార్చి ఉండేవాణ్ణి కదా !"" 
' అన్నాడు రాజు. 

'. “మరిచిపోయి వుంటావు. రాజభవ 
నంలోనిధినిక్షపాలు దాచే భోషాణం 
' తాళంచెవి ఎక్కడపెట్లానో నేను మరిచి 
' పోయాను. అలాగే నువ్వు కూడా మంత 
తంతాలుమరిచిపోయి వుంటావు. ఆతాళం 
చెవి ఎక్కుడున్నుదో చెప్పు. చెప్పావంకు 
నికు ఇష్టమైన ఆహారపానీయాలూ, వెలు 
తురూ లభించేట్టు చేస్తాను,'' అన్నాడు 
' మాంతికుడు. 
'. బినేను చెప్పను. నీ మోసం తెలిసి 
' పోయింది. కదలలేసంత నిరసం వచ్చే 


చందమామ 


వరకు నన్ను పన్తువుంచి, మోసం చేస్తోవా. 
నీచుడా 1'' అని అరిచాడు రాజు, 

శిష్యుడు పళ్ళొన్ని వ ట్టు కున్నాడు, 
రాజు వేషంలోని మాంతికుడు అందులోని 
వంటకాలను తినసాగాడు. 


'““నా అహారం నాకివ్వరా,"' అని అరి 
చాడు రాజు కోపంగా. 
మూంతికుడు రాజాకు ఒక లడ్డూ 


ఇచ్చి, ''నువ్వు భోషాణం తాళంచెవి 
వున్నచోటు చెప్పేంతవరకు, నీకు రోజుకు 
ఒక లడ్జూమా[తత్రమే !'' అన్నాడు. 

“ఆ రహస్యం చెప్పానంకే, ఒక్క 
లడ్డూ కూడా ఇవ్వకుండా నన్ను 
చంపగలవు. నేనెంత మూర్జుణ్ణి! నిన్ను 


23 





న్స్‌ 
వా ఈ 
స 


క్‌ జలా యా యత అ కీ 





ఫ్‌! నమ్మానే,'' అని గొణుక్కుంటూ, లడ్డూను 
తినసాగాడు రాజు, 


ఫి శ వ 


పింతపుచ్చకాయ. బద్దలై పడట౦తో, 
. విచార(గస్తులైన పట్టణ(పజలను వదలి... 


మునీ, వినోదుడూ ఒక అరణ్య (పొంతాన్ని 
చేరారు. 
''అదిగో, నింగీనేలా కలుస్తున్న దూర 


' తీరంలో నీలిరంగు కొండలు కనిపిస్తున్నవి 


కదా! వాటిని దాటి వెళ్ళడం చాలా 
కష్టం. అయితే---మీ రాజ్యంలోని బంగారు 
స్త్రీ విగ్రహానికి [పాణం వచ్చే రహస్యం 


| తెలుసుకోవడానికి, నువ్వు సాగిన్తూన్న ఈ 


(ప్రయాణంలో విజయం సాధించాలం౦ళు, 
24, 
లీ ఒణ్యో క రా 
తా టియు పహ నీ కు లో జట ఫతే కళే 


గ్‌ | న 


ర సానా? 


ఆ కొండలను దాటి వెళ్ళక తప్పదు,”' 


అన్నాడు ముని వినోదుడితో. 


యా 


"| 


| 


“'అద్భృశ్యమయ్యే రహస్య౦ నాకు 
తెలును. జానభూమి రాజు ఆ రహస్యం, 
నాకు ఉపదేశించాడు. ఇక్కడ అదృశ్యమై | 


ఆ కొండలు చాటి ప్రత్యక్షం కాగలను 1!" 
అన్నాడు వినోదుడు. 


ఆ విద్య మానవపపంచం వరకే 


పరిమితం. నువ్విప్పుడు 'పవేశించనున్నుది 


మానవ(ప్రపంచం కాదు. అక్కుడివాళ్ళు, 
మనుషులు లాగా కనిపించినప్పటికీ, 


మానవులుకారు,'' అన్నాడు ముని. 
“'అయితే, అక్కడికి కాలినడకనే 
వెళతాను,'" అన్నాడు వినోదుడు. 


“““అది కూడా సాధ్యమయ్యే పనికాయటు. 


ఎ౦దుకంళకే, నువ్వు ఎంతకాలం నడిచినా. 


ఈ అరణ్యాన్ని దాటలేవు, అక్కడివారిని 


చేరుకోవాల౦ కే రహస్యమార్గంగుండా 


వెళ్ళాలి, అన్నాడు ముని... 
'“'మహాత్మా! ఇటువంటి పరిస్థితిలో 

మీరుతప్ప నాకెవ్వరూ సహాయం చేయ 

లేరు. కరుణించి మీరే నన్ను అక్కడికి 


చేర్చాలి," అన్నాడు వినోదుడు మునికి |. 


నమస్కరిస్తూ. 


'“అలాగే,"” అని, ముని చిరునవ్వు 
నవ్వి, వినోదుడి చేయి పట్టుకుని కొండల 


కేసి నడవసాగాడు. 


శ్‌ ఛి టా క్ష్‌ "టా త ననే మె కో న 
మ శా పాతని ల ఓ ( శా అం] కా (క వ ాతమితేన్‌ కామ. 











నట్టయి౦ది. మరుక్షణం అతనికి పక్షి 
| ఈకలా తేలిగ్గా ఎగిరిపోతున్నట్టు అనిపిం 
చింది. అతని మననులో ఎటువంటి 
' చలనమూ లేకుండా _పశాంతంగా తోచింది. 
| హాయిగా కళ్ళు మూసుకున్నాడు. 
అలా ఎంతసేపు ముని వెంట నడిచినదీ 
'వినోదుడికి తెలియలేదు. ఎవరో మెల్లగా 
వెన్నుపై చరిచినట్టయి, కళ్ళు తెరిచాడు. 
వినోదుడు చిన్న కొండపై ఒక బండమీద 
ముని సమీపంలో కూర్చుని ఉన్నాడు. 
అప్పుడప్పుడే తెల్లవారుతున్నది. తూర్పు 
' ఆకాశపు మేభాలు సము[దపు నురగలాగా 
ఆ పాంతాలకు వింత అందాలను సమ 
కూరుస్తున్నవి.. ్క నో 
కొండ దిగువ మైదానంలో కొన్ని 
వృక్షాలు కనిపించాయి. వాటి బోదెలు 
తాటి బోదెల్లా వున్నాయి. కాని కొమ్మలూ, 
' రెమ్మలూ కనిపించడ౦ లేదు. అవి 
' మేఘాల మధ్యగా దూసుకుపోయి, ఆకా 
శాన్ని అంటుతున్నువి. 
























వినోదుడికి ఒక్కక్షణం మైకం కమ్మి 


“ఇంత ఎత్తయిన వృక్షాలను నేనెప్పుడూ 
చూడలేదు !'' అన్నాడు వినోదుడు. 
''అవి ఎప్పుడూ అంత ఎత్తు వుండవు. 
(ప్రాతఃకాలంలో కొంతసేపు మాతమే, 
ఆకాశంలో దేవకుమారులు మధురఫలాలు 
అందుకోవడానికి అనువుగా అంత ఎత్తుకు 
ఎదుగుతాయి," అన్నాడు ముని, 
వినోదుడు మళ్ళీ మైదానం౦ కేసి 
చూశాడు, అప్పటికే ఆ వృక్షాలు మామూలు, 
ఎత్తుకు వస్తూ వుండడం గమనించి, 
'“'“అఇదొక అ ద్భు తమై న పపంచం!" 
అన్నాడు వినోదుడు. 
''మనం ఇప్పుడు మానవలోకం సరి, 
హద్ధులలో ఉన్నాము. ఉత్తమమైన 
జీవనం సాగించేవారు ఇక్కడ నివసిన్తు 
న్నారు. త్వరలో వాళ్ళలో కొందరిని నువ్వు 
చూడగలవు,'' అన్నాడు ముని, 
ఇంతలో ఒక కీచుకంఠస్వరం వినిపిం | 
చింది. వినోదుడు వెనుకకు తిరిగి, 
అక్కడి దృశ్యం చూసి, భయాశ్చర్యా 
లతో నిలబడిపోయాడు. ---(ఇంకావుంది 


(బంగారులోయ రాజ్యానికి వచ్చిన మాం తికుడు, రాజును మోనంతో బంగారు వ్మిగహం 
వెనక ఉన్న గుహలో బంధించి, రాజు దుస్తులూ, ఆభరణాలూ. తాను ధరించి వెలుపలికి 


వచ్చాడు. వింత జలపాతం దాటి వెళ్లిన వినోదుడు, ముని సహాయంతో మానవలోక నరిహద్దు 
(పాంతంలో వున్న స్వప్నభూమిని చేరుకుని, అక్కడ ఒక వింతదృశ్యం చూశగాడు.---తరవాత] 


బొపులనున్న చిన్న అగాధంలో విళార 
స్వరూపు డొకడు, చేతిలో పొడవాటి గొట్టం 
పట్టుకుని ఉన్నాడు. వాడికి ఎదురుగా 
పెద్ద బంతి ఆకారంలో ఒక వస్తువు 
ఉన్నది. వాడి చేతిలోని గొట్టం కొస ఆ 
బంతికి తగిలించబడి ఉన్నది. వాడు 
గొట్టం కండవ కొసను పళ్ళతో కుగించి 
ఊదుతున్నాడు. వాడలా ఊదేప్పుడు వాడి 
నోటిలో వింత కాంతి పకాశిస్తున్నది. 


ఆ బంతి కొంతసేపటికి రకం లాగా 
ఎషారగానూ, మరి కొంతసేపటికి కాటూకలా 
నల్లగానూ మారి, ఒక విధమైన పొగను 
వెలికి చిమ్మింది. వాడు ఆన౦వం౦తో 
ముందుకువంగి ఆ పొగను ఆతంగా పీల 
సాగాడు. వాడి కళ్ళు గుడ్తగూబ కళ్ళు 
లాగా మెరుస్తున్నవి. 

'“'“విమిటా వింత దృశ్యం ?' 
గాడు వినోదుడు మునిని. 


' అని ఆడీ 








(క క్‌ ఆనందంతో పొంగిపోతారు. అలా చూడు 


న 
్ట అమీ 
| కా 
స్‌ (కు క 
| నో శ్‌ 
స! భన ల 
/ అక్‌ నం! 
స లీల జ 
క గ లం. 
గం. న జా కం 
క 


వాణెలొ మురిసిపోతున్నాడో !"' అన్నాడు 


వినోదుడు మళ్ళీ అగాధ౦ కేసి 


సః చూశాడు. ఆ వికారస్వరూపుడు పరమా 


కమ. కొద్దీ కడుపు 





'““ఈ అగాధం స్వప్పుభూమిలో ఒక 
భాగం. భూమి మీది పజలు కనే కలలు 
ఇక్కడ ,_పతిబింబిస్తాయి. ఒకేరకం 
'కలలు కుదింపబడి ఒక రూపంగా విర్చడ 
తాయి. ఇప్పుడు నువ్వు చూస్తున్నది కొన్ని 
వేల కలల సంక్షి ప్తస్వరూపం. తమను 
తెలివిగల వాళ్ళమనుకు నేపరమమూర్థులు 
కనే కలల సంక్షిప్తరూపం ఇది. అలాంటి 
కలలు కనేవాళ్ళు (ప్రపంచాన్ని విష 
మయం చేస్తారు. ధనార్జనకోసం అడ్డ 
దారులు తొక్కుతారు. ఆహారపదార్ధాలు 
కల్తీ చేస్తారు. అక్రమంగా ధరలు పెంచి 
అమాయక (పజలను దోచు కుంటారు. 
ఏవో లాభాలు గడించినట్టు ఆ సమయానికి 


20 


నందంతో పొగను పీలుస్తూ, పందిలాగా 
గురు పెడుతున్నాడు. వాడు పొగను పీల్చే. 

పెద్దదె బానలా. తయా 
అయినా, వాడు పొగను 
పీల్చడం మానడం లేదు. క్రమంగా వాడి 
ముఖంలో ఆనందానికి బదులు చెప్పరాని 
బాధ చోటు చేసుకున్నది. 

“వాడేదో బాధ అనుభవిన్తున్నట్టున్నదే !” 
అన్నాడు వినోదుడు. 
“'“అవును, చెప్పరాని బాధను అను 
భవిస్తున్నాడు. ఎదుటివాళ్ళ మంచి కోరని 


రయి౦ ది. 


పాపిష్టివాళ్ళ కందరికీ ఇటువంటి గతే 
పడుతుంది. 


అలాంటి వోళ్ళు మంచి 

గాలిని పీల్చలేరు,"" అన్నాడు ముని. 
కొంత సేపటికి వాడు కిందపడి విలవిలా 

తన్నుకోసాగాడు. వినోదుడు ఇక వాడి 


కేసి చూడలేక, తన చూపులను అగాధం 


చిపరికి మరల్చాడు. 

అక్కడ నేల మీది నుంచి వింత 
కాంతిరేఖ్స్లులు బ్లాణాల్లా పైకి దూనుకు 
వస్తున్నాయి. ఆ కాంతిరేఖలను అనుకుని 


ఒక (బహ్మాండమైన వటవృక్షం ఉన్నది... 


చందమామ 





న న వా అన. నా తనా పనా ాకినునస్త న “"అనాాణనలన 'అద్తార్తాముననా 


క్ర కొన్ని కాంతిరేఖలు ఆ 1 పృక్షం సగంవరకే 
' వెళ్ళి కాంతిని కోల్పోతున్నవి. ఒకే ఒక 
కాంతిరేఖ మాతం వృక్షం చిటారు 
కొమ్మలదాకా ఎగ(బాకుతున్నది. అయినా, 
రాబందులవంటి వింతపక్షులు కొన్ని 
'శాంతిరేఖను పైకి పోనియకుండా రెక్క 
లతో విసురుతూ ఆర్పేస్తున్నవి ! 
“'అక్కుడి కాంతులు [పజల శాంతి 
సౌఖా్యాలు కో రేవాళ్ళ కలలకు సంకేతాలు. 
| శ క్రిహీనులు కనే కలలు ఫలించకుండా 
సగ౦లోనే ఆగిపోతాయి !' 
ముని. 
““కాంతిరేఖను ఎగ బాకనీయకుం౦డా 
ఆపక్షులు ఎందుకు ఆటంకపరుస్తున్నువి?" 
' ఆని అడిగాడు వినోదుడు. 


అన్నాడు 





న జ అన ..జెటెకనాంనన న్యా 


శానా యదాకా-ా - -- అలాల లలా? లలు లంటి లలు 


“ప్రజలు శాంతి సాజ్యాలతో జీవించడం 
చూసి సహించలేని దుష్టశక్తులకు సంకే. 
తాలు ఆ పక్షులు. ఆ దుష్టశక్తులను 
అధిగమించాలంకే మరింత పట్టుదలతో, | 
ధైర్యసాహసాలతో పోరాడాలి,” అని, 
వివరించిన ముని, కొంతసేపు మౌనం 
వహించి, “ఇప్పుడు మనం సంతృప్త 
శాంతభూమిని ప్రవేశించాలి. అందుకు 
ఈ అగాధాన్ని ఒక్క అంగలో దాటాలి. 
నువు దాటగలవా 9?” అని అడిగాడు 
ముని. 

““తమ కరుణవుంకేు తప్పక నాట్‌. 
గలను,"” అన్నాడు వినోదుడు. 


''మంచిది. ఆ నమ్మకం వుంకు' 


చాలు-ఎంతటి ఘనళకా ర్యా న్న యిసా 


క లా అనాన్ను కనా డత 








సాధించవచ్చు. ఇలా వచ్చీ,నా చేయి 
పట్టుకుని, కళ్ళుమూసుకుని, బలాన్నంతా 
కూడదీసుకుని నాతోపాటు ముందుకు 
దూకు,” అని వినోదుడి చేయిపట్లు 
కున్నాడు ముని. 

వినోదుడు కళ్ళు మూనుకుని, ముని 
చెప్పినక్టు, బలంకొద్దీ ముందుకు దూకాడు. 
వానచినుకులా ఎంతో తేలికగా అవతలి 
గట్టుమీదపోయి వాలాడు వినోదుడు. కళ్ళు 
తెరిచి చుట్టూ కలయజూశాడు. కనుచూపు 
మేరకు అందాల ఉద్యానవనం, దూరంగా 
వింత వింత రంగులతో ఇందధనుస్సు 
'తళతళ మెరుస్తున్నది. పక్షులు కలకలా 
రావాలు' చేస్తున్నవి. మేఘాలు తలకు 


సన 


చేరువగా తచురకం గుల 


తేలుతున్నవి. మెల్లమెల్లగా 


పుష్పాల్లాగా 
వీచే పిల్ల, 


గొలులు వినోదుడికి ఎంతో హాయిని కలిగిం 
చాయి. అతడు ముని కోసం చుట్టుపక్కల | 
కలయజూశా డు. మునిజాడలేదు. 


నూమూలుగా అయితే ముని కనిపించక 
పోతే, వినోదుడు విచార(గస్తుడయ్యేవాడే. 
అయితే, ఇఅప్ప్పుడతనిలో ఎలాంటి విచా 
రమూ లేదు. అక్కడి వాతావరణం 
విచారానికి అతీతమైనదని 
(గహించాడు. ఆ (పశాంత వాతావరణానికి 
అతని మనను పులకరించింది. అప్పు 


వినోదుడు, 


డతడు తను బాలక్టింలో నేర్చుకున్న 


పాటలను మధురంగా ఆలపించసాగాడు. 
కొంత సేపటికి సూర్యోదయమయింది. 
వినోదుడు పాటపొడుతూ పక్కకు తిరిగి 
చూశాడు. అతని పక్కనే అపురూప 


సౌందర్యవతి ఆయిన 'ఒక యువతి. 


కూర్చుని వున్నది ! వినోదుడు పాడడం 


అపి, అమె కేసి వింతగా చూడసాగాడు. 


“దయచేసి పోట ఆపకు. పాడు, 
పొడు,'' అని [పాథఖేయపడిందాయువతి. 

వినోదుడు ఆమె కేసి చూస్తూ కొంత 
సేపు అలాగే ఉండిపోయాడు. ఆ 
తరవాత, ''చాలా వింతగా ఉన్నదే !'' 
అన్నాడు వినసోదుడు తనలో తొను అను 
కుంటున్నట్టు. 


చందమామ-ళ్ష 


న ॥ జ హా శ 
వ్యా కయ నక్సల్‌ శ , శ = ఫ 
| నే న శ క్‌ ౯ ళ్‌ = ఊ=-- లైతే [ ఛ్‌ క క పక్‌ తను ఇ 
జ లలన వవ మయము. న. న్న త చ వ వనాలు ౯. ం 
న. 4 భి కోస చ నో జే వా | జ టు 2 క్‌ 


క్‌ బలా ఖాతా 


ల 
శఊజాకి 











న లాభాలా యస 


““ఏది వింత?'' 


అని అడిగిందామె 
చిన్నగా నవ్వుతూ. 

“నిన్ను మొట్టమొదటిసారిగా ఇప్పుడే 
నేను చూస్తున్నాను. అయినా నీ నవ్వు 
నాకు చిరపరిచితంగా తోస్తున్నది. నువ్వెషు 
డయినా, మా బంగారులోయ రాజ్యానికి 
వచ్చావా? అని అడిగాడు వినోదుడు. 

ఆ యువతి కిలకిలా నవ్వుతూ, 


1 “లేదు; ఈ సుందరమైన లోయను వదలి 


వెళ్ళవలసిన అవసర౦ నాకెప్పుడూ కలగ 
లేదు. నీకీలోయ అందంగా కనిపించడం 


| లదా ?" అన్నదామె, 


“అందంగా కనిపించడమూ! ఇంత 


కన్నా సుందరమైన ఉద్యానవనాన్ని నేను 


2శీ 


' సమయంలో మేఘాల మథ్య నుంచి దిగి 
వచ్చినట్టుగా ఆకాశం నుంచి అప్పుడప్పుడు 
' ఒక వింతపక్షి వచ్చి, ఒక చెట్టు కొమ్మ. 


బు టు! ాలంవమొముటు.కతంే. నవాని నతననమాలతపుపవతన సు తటానానుననక ము యమాాతానా ననే మన 


ఇ అన. ఇంావావాతో్‌ లతా అాక్తాలనానన... ప్రతిన. బాలాకు 


అక్కడి పొాదలమభ్యా, 
ఆడుకుంటూ కాలకేపం చేసేవాఖి. ఆ 


మీద వాలి, 'సుదూరతీరంలో ఉన్న దొక 
యువరాణి....యువరాణి 1" అని మధు 
రంగా పలికేది. అప్పుడు నా కళ్ళముందు 
చిరునవ్వులుచిందే ఒక యువతి ముఖం 


లీలగా కదలాడేది. నిన్ను చూస్తూంకు' 


ఆ యువతి ముఖమే ఖాపకం లారి, లగ 
అన్నాడు వినోదుడు. 

(1 నేనేమో. ఈ భూమికి 
యువరాణినే. నేను నిదిస్తున్నప్పుడు 


అలాగా! " 


తరచూ నాకొక గీతాలాపన వినిపించేది. 


ఆ గీతమూ, నువ్విష్పుడు పాడినపాటా 
ఒక్కలాగే ఉన్నవి. నేను కూడా అలా 
పాడడానికి ఎంతగానో [పయత్సించాను. 
అయినా సాధ్యపడలేదు. ఈ భూమికి 


అవతల ఒక దేవత ఉన్నదని, ఆ దేపత 


నుంచి వరం పొందితే తప్పు అలా పాడ 
జొలమనీ పెద్దలు చెప్పారు. అయినా, 


ఇక్కడి వాళ్ళెవ్వరూ | ఆ దేవత దర్శనానికి 


చందమా: 


న 


శిథిలాలమథ్యా 





ఇలా ణా వానల ల లక కాలా... అబా 


 ఛ ఊహించనైనా ఊహించలేను. అయినా,. 
స ఇప్పుడు నాకొక విషయం స్ఫురణకు 
వస్తున్నది. నేను తరచూ మా రాజధాని 
నగరాన్ని వదలి అరణ్యాలకు పోయి. 


మెష్షు 


మన ాతనేక క్‌ 





'తున్నాను,"' 


' వెళ్ళడం సాధ్యపడదు,” అన్నది యువ 
రాణి ఎంతో విచారంగా. 

““నేను కేవలం పాకే కదా పాడు 
అన్నాడు వినోదుడు. 

“'అవును పోకు! నీలాగా జీవితంలో 
ఒక్కసారి పాడిజేచాలు; నా జన్మ ధన్య 
మయినక్పై భావిస్తాను !"" అన్నది యువ 
రాణి. 

““ని కంఠస్వరం ఎంతో మధురంగా 
ఉన్నది. అయినా నువ్వెందుకు పాడ 
లేవు?'' అని అడిగాడు వినోదుడు 
ఆశ్చరర్థంగా. 

ఆ శ్వజై- శాత; 


ల 


ఇక్కడ వున్న వి 


ఒక్కరూ పాడలేరు. అలా పాడే భాగ్యం 


మాకు లేదు. అయితే, నేను తప్ప ఈ 
భూమిలో ఎవరూ పాడొలని కోరుకుంటా 
రనుకోను,'' అన్నది యువరాణి. 
వినోదుడు ఆశ్చర్యపడుతూ ఒక బండ 
మీద కూర్చున్నాడు. యువరాణి ఎదురుగా 


' కూర్చున్నది. ఆమె రూపం రూపుదాల్చిన 


దివ్యగీతం లాగున్నది. అయినా, పాపం 
ఆమె పాడలేదు! 

అక్కుడివాళ్ళు మామూలు మనుషులు 
కారని ముని చెప్పిన విషయం వినోదుడికి 
జ్రాపకం వచ్చింది. మనిషికి తప్ప మరే 
ప్రాణికీ మాట్లాడేశ క లేదు. అయినా 
మనుషులు చక్క గా మాట్లాడడానికి చేత 





గొక, తరచూ పాముల్లాగా బుసకొడతారు; 
కోతుల్లో గా కీచులాడుకుంటారు. ఇంకా 
కొందరయితే, మాట్లాడుతున్నామనుకుని 
కుక్కలాగా మొరుగుతారు ---అని ముసి 
ఒకసారి తనతో అన్న మాటలు అతని 
మనసులో కదలాడాయి. 

మిగతా [పాణులకన్నా మానవులెంళ€ 
అద్భష్టవంతులో అతనికి అర్ధమయింది. 
మానవులు హాయిగా నవ్వగలరు. అందంగా 
పాడగలరు. ఎన్నెన్నో అద్భుతాలు 
సాధించగలరు. ఆయినా తమలోని అజ్ఞానం 
కొద్దీ తమశక్తులను సక్రమంగా వినియో. 
గించుకోలేకపోతున్నారన్న ముని మాట 
ఎంతో వాస్తవమసిపించింది వినోదుడికి. 









““ యువరాణీ, నువ్వు చెబుతున్న 
దేవత దర్శనం కోసమే నేను ఇక్కడకు 
వచ్చాను. అయినా ఆ దేవత ఎక్కడ 
వున్నదో, అక్కడికి వెళ్ళే మార్గం ఏమిటో 
నాకు తెలియదు. ఆ మార్గం నాకు తెలియ 
జేశావంకే, నేను ఆ దేవత నుంచి నీకు 
పాడేవరంసంపాదించితేగలను,” అన్నాడు 
పినోదుడు ఉత్సాహంగా. 
““నేను కూడా నీకొక రహస్యం చెబు 
తాను. ఈ నీలపర్వతం శిఖరాన ఒక 
చితమైన మొక్క ఉన్నుది. ఆ మొక్క 


| కాస్తుంది. ఆ పండును నక్షతఫలం౦ 
అంటారు. ఆ పండును తిన్నవాళ్ళు ఈ 
భూమినిదాటి దేవత వున్న స్టలం చేరుకో 
కలుగుతారు,'' అన్నది యువరాణి. 
''అలాంటప్పుడు, మీరెందుకు ఆ 
' ఫలాన్ని ఇంతవరకు తినలేదు?'' అని 
అడిగాడు వినోదుడు. 
ఆ (పశ్నకు యువరాణి పకపకమంటూ 
'“'మి మానవులు తినే 





సాన ౬,7. వాక ౩. ఆ ్ల 


| లాలా. పాలనా 


వచు! కేల 








యేడాదికి ఒక్కసారి ఒకే ఒక కాయ 


విధ౦గా 





మెము ఎలాంటి ఆహారమూ తీసుకోము,'' 
అన్నది. 

““మీకు కావలసినశ క్తిఎలా లభిస్తుంది? 
మీరెలా ఎదుగుతారు ?'" అన్నాడు వినో 
దుడు అశ్చర్యంగా. 

''పువ్వులు వికసించేలా మేమూ ఎదుగు 
తున్నాము. సూరుంిడి వెలుగు నుంచి 
సహజంగా మాకు కావలసినశక్తి లభిసు 
న్నది. మాకు ఆకలిదప్పులు వుండవు. 
ఇ౦తెఐదుకు, ఇప్పుడు నీకు ఆకలి 
వేస్తున్నదా?'' అని అడిగింది యువరాణి, 

'“'ఆకలి వేయడం లేదు, నిజమే. కాని 
కావాలనుకుంకశే అకలి వేయకున్నా ఆ 
ఫలాన్ని తినవ చ్చుక చా?” అన్నాడు 
వినోదుడు. 
“సాధ్యపడదు. ఎందుక౦శే. ఈ 
భూమిలో, చేయడానికి ఆవసరం లేని 
పనులు చేయాలనుకున్నా ఎవరూ చేయ 
జాలరు 1!"' అని వివరించింది యువరాణి. 

ఆ సమయంలో అక్కడి కొక జింక పరి 
గెత్తుకుంటూ వచ్చింది. --(ఇంకావుంది), 

























క్‌ ల 
మాకికవాయ..వికవ నానన తపకవేస్వు ననా ల అం న 


ఖు యనా- చం య న ల. యు అననాతతా”. మము. న చనానాతన 


వ న న కా "క వానకు కాని అజా మి 


క్ష 


క 
జ 


శ 


న్‌ 
క్‌ 
క్‌ శా ల్‌! ॥ 
| లో ఫ్‌ 
కీల 
జ ల 
ళీ 1. ల 
ల ల, 
యా! కే 
ట్‌ | ॥ 
ఆ / 
3 గ్ర 
| | 
|, శ్రలం శె 
/ ః 
స | జ్జ 
1 బజ్‌ | 


క 
క్‌ చు 
జ్‌ | 
య్‌ న్‌. 
లో 

న్‌ 

+ 


[వింత జలపాతం దాటి వెళ్ళిన వినోదుడు, ముని నహాయంతో అవరోధాలన్నిటినీ ఆఅధీగ 


మించి, న్వప్తభూమిని చేరుకున్నాడు. వ్‌ 


నోదుఖణ్ణి అగాధం దాటించి, ముని మాయ 


మయ్యాడు. నంతృ ప్తశాంతభూముని చేరుకున్న వినోదుడికి యువరాణి కనిపించి, నీలపర్వతం 
మీది నక్కతఫలం తింటే దేవతదర్శనం సాధ్యమవుతుందని తెలియజేసింది, ---తరవాత] 


వినోదుడూ, యువరాణీ కూర్చున్నచోటికి 
ఒక జింక పరిగెత్తుకుంటూ వచ్చింది. 
““జింకా, నీలపర్వతం౦ మీది వింత 
_ మొక్క, ఈ యేడాది కాయకాసిందేమో 
చూసి వస్తావా ?"' అన్నది యువరాణి, 
వెంటనే జింక సమీపంలో వున్న ఒక 
చిన్న కొండ మీదికి ఎక్కి, వెనక కాళ్ళపేె 
నిలబడి చూసింది. కాని, మొక్కజాడ 
కనిపించలేదు. జింక దూరంగా వున్న 


ఒక కుందేలును పిలిచింది. కుందేలు 
జింక తల మీదికి ఎక్కి మొక్క కనిపిస్తుం 
బేమో అని మెడసాచి చూసింది, అయినో 
కనిపించలేదు. ఇంతలో అటు కేసి ఒక 





ఊఉతత పచ్చింది. విషయం తేెలునుకుని, 
మొక్క జాడ తెలుసుకోవడానికి కుందేలు | 


తల మీదికి ఎగ్మబాకి, ఉత్పాహాంగా 


చుట్టుపక్కల కలయజూసింది. అయినో,. 


(ప్రయోజనం లేకపోయింది. 


సమీపంలో, 





ముసోజ్‌ దాస్‌ 





ల 


౯1 వటిక్‌న్‌ న! 





| చెట్టు కొమ్మ మీదీ ఒక పిట్ట కనిపించింది. 
వెంటనే ఉడత ఆ పిట్టను చూసి, “పిట్టా, 
పెట్టా, వింతమొక్క కాయ కాసిందేమో 
' చూడు,'' అన్నది. ఆ పట్ల కొంత దూరం 


పక్వానికి వస్తుంది [1 అన్నది, 











కం 


''అద్భుతం! ఈ రోజు నువ్వు ఇక్కడే. 
గడిపి, రేపు నక్ష(తఫలాన్ని తిని, ని 
(పయాఖం కొనసాగించవచ్చు," ' అన్నది 
యువరాణి, 

వినోదుడు సరేనన్నట్టు తలాడించాడు,. 
వినోదుడు అక్కడ గడిపిన ఒక్క రోజు 
లోనే ఎన్నో అద్భుతాలను కళ్ళారా. 
చూశాడు. తృప్తీ, శాంతీ నిండిన భూమి 
అది అని[గహించాడు, ఆ సంతృప్తభూమి 
వాసులకు అద్భుతశక్తులున్నవి. చంద 
కాంతి నీలంగా వుండాలా? బంగారులా 
మిలమిలలాడాలా? వెండిలా తళతళ 
లాడాలా ? అన్న విషయం వాళ్ళు నిర్ణ 
యించవచ్చు. అక్కడివాళ్ళు అందమైన 
చికతాలను ఊహించి, చిత్రించిన తరవాత 
వాటికి పాణం పోయగల సమర్థులు ! 
అలా వాళ్ళు ఎన్నాన్నో వినూతన 


1 పెకెగిర, దూరంగా ఆకాశంలో ఎగురు భవనాలను, అందాల తటాకాలను, 
న తూన్న జేగను చూసి, సా'జేగా, డేగా వింత వింత వృకాలనూ, రకరకాల 
న వింత మొక్క కాయ కాసి౦దే. మో పుష్పాలనూ సృష్టిస్తున్నారు. అయితే అవి 
| చూడు," అన్నది, శాశ్వతంగా వుండవు. స్వల్బకాలం౦ 
1 తేగ అలాగే వెళ్ళి, నీలపర్టతం మీది మాత్రమే వుంటాయి. అయినా వాళ్ళు 
| వింత మొక్క సమీపంలో వాలి, మరు నుందర స్వప్నాలుకంటూ వాటికి కుంచెతో 
| క్షణమే అక్కడి నుంచి మళ్ళీ పిట్ట రూపం ఇస్తూ, తమ అపూర్వశక్తులతో 

దగ్గరకు వచ్చి. ''వింత మొక్క కాసి ప్రాణం పోస్తూ గడపడంలో ఎంతో అనం, 

ఉన్నది. ఒక్క రోజులో నక్మృతఫల౦ం దాన్ని అనుభవిస్తున్నారు. అయితే ఒకే 


ఒక పిషయం మం కే--వాళ్ళు ఊహిం౦ 


కాల 


త న లాన్‌! 


20 చంద మా(మ్రక్లు 


క్‌ వలా యాతి శాన 


(! 








' చని విషయాలను మాత్రం సాధించలేరు. 
, ఇందువల్ల వాళ్ళకు ఎటువంటి ఆపదా 
'ముంచుకుఠరాదు, 
' మంచినీ, పురోభివృద్ధిని సాధించలేరు. 
వాళ్ళకు ఒక విధంగా విశ్వాసం అంళకే 
ఎమిటో కూడా తెలియదేమో అనిపిం 
| చింది వినోదుడిక | 


అయినా 


మర్చాడు వేకువజామున యువరాణి 


వినోదుఖై నీలపర్వతశిఖరం కేసి నడీపిం 
' చింది. అప్పుడు వినోదుడు ఆమెతో, 


''సంతృప్తజీవులూ, శాంత స్వభావులూ 


' అయిన మీరు, సాధించలేనివి ఎన్నెన్నో, 
మానవమ్మాతులయిన మేము సాధించ 


గలం. అసాధ్యాలను నుసాథ్యాలు గా మార్చ 
డానికి మము పూనుకోగలం౦. ఆపదలకు 


' ఎదురీదగలం. అందాలను నృృష్టి ంచగలం, 


అయితే మాకున్న దురదృష్టమంతా--- 
మాకున్న స్వేచ్చను దుష్కృృత్యాలకు 


వినియో గిస్తున్నాము. అదే .మాలో వున్న 
బలహీనత; మాపాలిటిశాపం!"” అన్నాడు, 


“అయితే, కావాలనుకుంకేు మనుమలు 


' మంచి వైపు మారవచ్చుకదా ?'' అని 
' అడిగింది యువరాణి. 


“'అనుకుంకే మారవచ్చు; అయితే 


అనుకోవాలికదా ! అలా అనుకునే నాధథు 
' డెవ్వడు? ముని అన్నట్టు--మానవులు 
' చాలామంది అజ్ఞానాన్నే అన౦ద౦గా 


చందమామ 


అనుకోని 


వుంటాయి. ఉరుములూ, మెరు 

























భౌవించి, తమ జీవితాలను వెళ్ళబుచ్చు. 
తున్నారు !'' అన్నాడు వినోదుడు. 
ఆ సమయంలో నూర్యోదయమవు 
తున్నది, ఆ (వాంతము౦తా (వపశాంత 
గంభీరంగా వున్నది. నీలపర్వత శిఖరం 
మీద ఉన్న వింతమొక్కకు ఒకే ఒక, 
పండు వేలాడుతున్నది. ఆ పండు నక్షతం | 
లాగా మెరున్తున్నది. యువరాణి దానిని 
కోసి, వినోదుడి కిచ్చి, - ''నువ్వు చేరుకో, 
వలసిన అవతలి,పదేశ సరిహద్దు _పాంతం 
ఈ కొండ దిగువ [పారఠరంభమవుతుంద్‌.. 
అక్కడ ఎప్పుడూ గాడాంధకారం అలము 
కొని వుంటుంది, తుఫానులు చెలరేగుతూ 
పులతో 





య నక చ ట్ర న నన. 





చింది. కొండచుట్టూ మేభూలు కమ్ముకుని, 
./. వున్నాయి. వినోదుడు మరి కొంతదూరం 
వెళ్ళి యువరాణి కోసం వెనుకకు తిరిగి 
చూశాడు. పొగమంచు దట్టంగా కమ్ము 
కుని వుండడంవల్ల ఆమె అక్కడ వున్నది, 
లేనిదీ కూడా తెలియలేదు. [కమకమంగా 
పొగమంచు మరీ ఎక్కువై, బారెడు 
దూరానికి అవతల ఏముందో కూడా. 
తెలియనంత దట్టంగా తయారయింది, 
మార్గం తిన్నగా వుండడంవట్ల ముందుకు, 
నడవడం వినోదుడికి అంత కష్టంగా 
లేదు. ఆగి అగి మంచుగాలులు బలంగా 
వీచసాగాయి. వెనువెంటనే కళ్ళు బైర్లు 
(పకృతివిలయతాండపంచేస్తూవుంటుంది. కమ్మేలా మెరుపులు, చెవులుతూ టు 
' నువ్వు ఈనక్ష్మతఫలాన్ని తిని వెళ్ళావంకే, పడేలా ఫెళ ఫెళారావాలతో బండలను 
(పకృతి నీకెలాంటి హానీ చేయదు. అయితే పిండి చేసే పిడుగులు పడసాగాయి. 
' కొన్ని అమానుషశక్తులు అక్కడ నేరేడుపళ్లంత వర్షబిందువులు బండలమీద 
వుంటాయి. నిలో ఏమాత్రం భయం పడి కిందికి దొర్లుకుంటూ రాసాగాయి. 
పాడనూపినా నీకు ఆవరోథాలు కలిగించ హఠాత్తుగా జరువైపులనున్న బండలలో 
డానికి అవి కాచుకుని వుంటాయి. నీలో రం(ధాలుపడి అమితవేగంతో నీళ్ళు సమ్మ 
భయం చోటు చేసుకోనంతవరకు వాటిని సాగాయి. క్షణాల మీద నీళ్ళు మోకాళ్ళ. 
గురించి పట్రించుకోనవసర౦ లేదు. వరకు వచ్చేశాయి. ఇక కొన్ని నిముషా 
థైర్యంగా వెళ్ళి, విజయుడివై తిరిగిరా,'' లలో నీళ్ళలో మునిగిపోవడం తథ్యం. 1. 
అని చెప్పి వీడ్కోలు పలికింది. అని వినోదుడు అనుకుంటూన్న రర 
వి్‌నోదుడు ఆ పండును తిని ముందుకు ణంలో పెద్ద మెరుపు మెరిసింది. మెరుపు 
నడిచాడు. కొంతదూరం వెళ్ళాక, అతనికి వెలుగులో “నిళ్ళ మధ్య ఒక ఎత్తయిన 
కొండ మభ్య ఒక సన్నటి లోయ కనిపిం బండవంటి ఆకారం కనిపించింది. ఒక్క 





-అకాలాన్వదింనుఅలల్వు = ఉక లా అ కాంతకు ల్‌” ఈకా ఆకాకర వు నకడావతవు! ాతకాలమున కద 


న డా 


22 చందనూవు క్ష 


కీ లలా ఒయావా శ్‌ ఆజా వీ 


న్‌ 


బండ అనుకున్నది ఏదో పెద్ద మృగమని 
మెరున్తూన్న. మెరుపుల వెలుగులో ఆ 
అతడు చూశాడు. పట్టువదిలితే కంద పడి 
పట్టుకుని అలాగే వుండిపోయాడు... 


చిమ్మచీకటి నుంచి లేత వెలుగులోకి 
తీసుకువచ్చింది. ఆ వెలుగులో చూసి 
| దాన్ని ఒక పెద్ద సింహం అని (గహించే 
లోపుగానే, అతనికి ఎదురుగా కొంత 
దూరంలో ఆకాశాన్నంటుతున్న భయంకర 
మెన జ్వాలలతో ఒక నిప్పులగోడ కనిపిం 
చింది. ''అగు, అగు," అని వినోదుడు 
కేకలు వేస్తున్నా, సింహం ఆగకుండా అగ్ని 
. కుడ్యం కేసి పరిగెత్తి క్షణంలో దానిగుండా 
' బాణ౦లా దూసుకుపోయింది. వినోదుడు 
, ఒక్కక్షణం కళ్ళు మూసుకున్నాడు. 
_ మరుక్షణమే సింహం నిష్పాలగోడను దాటి 
అవతలికి వచ్చింది. వెంటనే గాలిలోకి 
, విసిరి వేయబడినట్టు అతనికి అనిపించింది. 
కొన్ని కణాలలో అతడొక తటాకంలో పడి 
త. సము! 


అననన న న నా న నట న నా = ల న 


చతచుుటు 





గెంతున వినోదుడు దాని మీదికి ఎగిరి | శ్త టం 
కూర్చున్నాడు. మరుక్షణమే అది లేచి (డ్రా 
భీకరంగా గర్జిస్తూ పరిగెత్తసాగింది. తను 


వినోదుడు (గ్రహించాడు. అప్పుడప్పుడు (క 


న న ఆ 


మృగం బంగారు చాయతో ఉండడం ; సరా డడ 
పోగలనని, తన బలం కొద్దీ ఆ మృగాన్ని జ్ట్షి 


కొంత సేపటికి ఆ మృగం వినోదుఖ్లి కారా 





నిప్తులగోడను దాటి తనను ఇవతలికి 
తెచ్చిన సింహం, ఒక తటాకంలోకి తనను. 
విసిరి ఎటో పారిపోయిందని వినోదుడు,. 
గ్రహించాడు, పక్కనే ఉన్న నిప్పుల 
గోడ తటాకంలో (ప్రతిబింబిస్తూ తటాక 
మంతా బంగారు. దవం ఉన్నట్టు కనిపిం 
చింది. . 

తటాకం మధ్యగా నీళ్ళ పైభాగంలో 
ఒక వృక్షం కొమ్మలు సాచివుండడం 
వినోదుడి కంటపడింది. అతడు ఆ వృక్షం . 
కేసి ఈదుకొని వెళ్ళి కొమ్మల పెకి ఎక్కి 
విపరీతమైన చలితో వణికిపోయాడు. 
కొమ్మలకు మధ్య చెట్టుబోదెలో అతని 
కొక ఖం కనిపించింది. ఆ కం కాస్త 





ల 


న. ఆన 


నాటి 
ర! 


పు (టు యాయతునా.వ 








వెచ్చగా పుంటుందికదా అనుకుని అతడు 
ఆ౦ందులోకి దిగాడు, అంతే, అతడు 
తొారగుండా అలాగే దిగబడిపోయాడు. 
' అలా ఎంతదూరం వెళ్ళాడో అతనికి 

తెలియలేదు. కొంత సేపటికి కింద నిలబడి 
' చుట్టుపక్కలు చూసి అమితాశ్చర్యం 
' చెందాడు. అందమైన పుష్పాలు నిండిన 
సుందర ఉద్యానవనం మధ్య ఒక దేవా 
లయం కనిపించింది. తటాకం ఎక్కడ? 
ప్పక్షుం ఎక్కడ ? ఒక చెట్టు తొారలో ఇంత 
నువిశాల ప్రదేశం ఎలా ఇమిడి ఉన్నది? 

“' ఇందులో అఆశ్చర్యమమున్నది ?"' 
' అన్న ఒక కంఠస్వరం విని, వినోదుడు 
అటుకేసి తిరిగి చూశాడు, 


2ైతీ 





శాంతస్వభావుడయిన ఒక వృద్ధుడు 
మందహాసం చేస్తూ దగ్గరికి వచ్చాడు... 
ఆయన అఆ దేవాలయపూజారి అయి 
వుంటాడని వినోదుడు అనుకున్నాడు... 
““నా మననులో ఉన్న అనుమానాలను 
మీరెలా [గహించగలిగారు ? అయినా, 
చెట్టుతొర చిన్న స్థలం కదా! అంత చిన్న 


స్థలంలో ఇంత పెద్ద ఉద్యానవనం గల 


సువిశాల [పదేశం ఎలా ఇమిడిందన్నదే 
నా అనుమానం !'' అన్నాడు వినోదుడు. 

ట్‌ స్థలానికి సంబంధించినంతవరకు. 
చిన్నస్టలం, పెద్దస్టలం అంటూ ఏదీ లేదు. 
స్టలాన్ని' మీరెలా కొలుస్తారు ?'' అని అడి 


గాడు పూజారి. 


““ఒక అడుగు, రెండు అడుగులు అని 
కొలబద్దతో కొలుస్తాము,'' 
వినోదుడు. 

““అలా మీరు కౌలిచేది కొలబద్ధనేకాని 


అన్నాడు 


స్థలాన్ని కాదు. స్థలం అభిన్నం, అఖండం; 


దాన్ని విడిగా కొలవడం సాధ్యం కాదు. 
ఆలోచించిచూడు, అర్థ్హమవుతు౦ది,” 
అన్నాడు పూజారి, 

పూజూరి మాటలలో నిజం ఉన్నదని. 
పించింది వినోదుడికి. 

“అయినా, నా మననులోని అలోచన 
లను మీరెలా (గహించగలిగారు ?*' అని, 
అడిగాడు వినోదుడు. 


రకు 


సం... 
పన 







న 0 


| 1 ఖీ 
1... | 11 


యీ 111 
స్మ | 2 | || 
(11 


| 
న్నా [1 | 






గ్ర 1 షష - 


ల ల. నా క జ్‌ నానన న 
నా [ క 


జీ 





అండా 1 టా స 











ల. 





గ అక్కుడ (ప్రత్యేకించి నీ ఆలోచన, 
నా ఆలోచన అంటూ ఏదీలేదు. ఈ దివ్య 

(పదేశంలో ఎదుట వున్న మనిషిని చూసి 

నట్టే, అతనిలోని ఆలోచనలను కూడా 
స్పష్టంగా చూడవచ్చు. ఇంతెందుకు ? 

నా మననులోని భావాలను కూడా నువు 

' చూడవచ్చు. కావాలంటే (ప్రయత్నించి 
చూడు," అన్నాడు పూజారి. 

వినోదుడు, పూజారి మననులో వీము 
న్నదో తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ఆయన 
కేసి చూశాడు. ఆ క్షణమే ఆ వృద్ధపూజారి 
'మననులో వున్న భావాలన్నీ వినోదుడికి 
తెలిసిపోయాయి. 

''ఈ ఆలయంలోని దేవత దర్శనం 
కోసమే నేనింతదూరం పప్రయాణం చేసి 
వచ్చానని మీరు నాకు తెలియ జెప్ప 
నున్నారు. నేను మూడు వరాలు మాత్రమే 
' కోరాలని చెప్పడానికి మీరు ఆశిస్తున్నారు. 
అంతేకదా ! '' అన్నాడు వినోదుడు. 

'“'అవును. అయినా, అది నికు అంత 
సంతోషాన్ని కలిగించడం లేదు. ఎందు 











మెము మునయో వాన నయమునననననననననననను ననన వనన నవని 


న న త న న న నన న న ననా 





కం౦ంకే, నువ్వు నాలుగు వరాలు కోరాలన్న. 
ఆశతో వున్నావు!'' అన్నాడు వృద్దపూజారి. 

““ అవును. నిజమే, '' అన్నాడు . 
వినోదుడు. | 

““ఆఅయితే, అది సాధ్యం కాదు. మూడు . 
వఠాలే పరిమితం. ఈ సందర్భంలో నువ్వొక ! 
విషయం గుర్తించాలి. సృష్టిలో (పతి, 
దానికీ ఒక పరిమితి అంటూ వుంటుంది... 
ఆ పరిమితి కొక కారణమూ, న్యాయమూ , 
వుంటాయి. సింహం నిన్ను వీపు మీద. 
మోస్తూ పరిగెత్తినప్పుడు నీ మదిలో కాస్త 
భయం మెదిలింది. అయినా సింహం 
అలా చేయకుండా వుంకే నువ్వు నిప్పుల. 
గోడను దాటి వుండేవాడివా ? అదే విధంగా. 
చెట్టు తొొరలో దిగబడిపోయినప్పుడు నీలో 
నిస్పృహ కలిగింది. అయితే, అలా దిగ 
కుండా వుండి వుంకే నువ్విక్కడికి చేరే 
వాడివేనా? ఆలోచించు," అన్నాడు 
పూజారి. 

నిజమే అన్నట్టు వినోదుడు తలాడిం 
చాడు, (ఇంకావుంది) 








గ్‌ 
న 
క శం! 
|| | || 
న. 
న్న! 1. 
. 5 
ప! 
ననా వ్‌ 


లాం క్‌ ాాాాాాంాానాెానకా. 








[యువరాణి సహాయంతో, వినోదుడు నక్షతఫలం తిని దేవతదర్శనం కోనం, (పకృతి విలయ . 
తాండవం చేసే మార్గంగుండా పయనించి, తటాకమధ్యంలోని చెట్టు తొరలో దిగి మళొక 
నూతన (పదేశాన్ని చేరుకున్నాడు. ఆక్కడ ఒక వృద్దపూజారి కనిపించి, విశేషాలు వివరించి, 
దేవతను మూడు పరాలు మ్మాతమే కోరాలని వినోదుణ్ణి ఆఅవేశించాడు, సాకం 


[కమ్మకమంగా తూర్ప్చుదిక్కు తెల్లవార 


పాగింది. కొంత మేపటికి బంగారు నలి 


రంగుతో సూర్యకాంతి ఆ [ప్రాంతానికి 
.,.వింతశోభను సమకూర్చింది. 


“ఎంతటి సుండరమైన ఉదయాన్ని 
నా జీవితంలో నేనెన్సడూ చూడలేదు. 
ఇపుడు నేనెక్కడున్నానో కూడా నాకు 
బోధపడడం, లేదు," అన్నాడు వినోదుడు 





అమితాశ్చర్యంతో. 


''భౌతిక (పప కం చాన క వాపులనే 


ఉన్నావు. అయితే ఇది భౌతిక (పపం | 


చంలో భాగం కాదు. ఇక్కడి సూర్యుడు 


మీ భౌతిక (ప్రపంచంలో లాగా కేవలం 


వెలుతురూ, వేగీ మాతమే కాకుండా 


నర్వన్వాన్ని (ప్ర హం స్‌ 


జానస నంవన్తుడి గా తు, ల 


అన్నాడు సత్ర సూజాల 


మనోజ్‌ దాన్‌ 





లాం 





గ. క్‌ 


ు 
త 


| 
| 11 హో మః . జీ 
క మజ కాన ననన ననన = 





క స! 


2 ' 


1. 


$. =వానాతో 
2 జా 


|| 


య్‌, 


..! 
ర్‌ 





శిల 1 (ల గ్గ 
క క జ్జ 1. ఖ్‌ 
వ త లగ ల 


ఇ గరం (ఇ ౨ కటల సం గ 
"టై | క వ. | 
వ్‌! . ( క .. శ 


'“ఆశ్చర్యపడకు నాయనా! నీ ప్రార్థనలే 
పుష్పాలుగా మారి దెవత పాదాలపై 
బథ్రాయి. అసలు పువ్వులెలా పూస్తాయను 
కున్నావు ? అందం కోసం, స్వచ్చతకోసం, 
శాంతికోసం (పకృతిపడే తపనే పువ్వులుగా 


గ్ల శ _వికసిసున్నాయి. వాటి నుంచి (_పేరణ, 


'“'మీరు సామాన్య పూజారులు కారు; 
పరమ యోగీశ్వరులు !"" అన్నాడు వినో 


వృద్ధపూజారి చిన్నగా నవ్వి, వినోదుఖి 


అలయం లోపలికి తీసుకుపోయాడు. 


దివ్యసుందర రూపంతో వెలుగొందే ఆ 
దేవతవిగహాన్ని చూడడంతో వినోదుడి 


' కళ్ళనుంచి ఆనందబాష్పాలు రాలాయి. 
అతడు వ్విగహానికి సాష్టాంగనమస్కారం 
' చేసి, మనసారప్రార్థించి, 
పెకెత్తి వ్మిగహం కేసి చూశాడు. వ్యిగహం: 
పాదాలము౦దు గుప్పెడు పుష్పాలు 
ఉన్నాయి. అతడు సమస్కరించడానికి 
ముందు అవి అక్కడ. లేవు! 


మెలలగా తల 


20 





ఊఉ తేజం పాందగలరనే భూ(పపంచంలో 
పువ్వులు పూస్తున్నాయి 0, ముంచి కోనం, 
మాధుర్యం కోసం ఎవరై న్న్యాష్తాజ్లి ట్ట 
యితే ఈ లోకంలో శూన్యంలోనుంచి 
పుష్పాలు పుట్టుకొస్తాయి !'” అని వివరిం 
చాడు వృద్దపూజారి, 

వినోదుడు మౌనంగా భక్తితో చేతులు 
జోడించాడు. 

““ఇక్కడ చాలా సేపు వుండడం సాధ్య 
పడదు. త్వరగా దేవతను కోరవలసిన 
మూడు వరాలూ కోరుకో,” అన్నాడు 
పూజారి, 

వినోదుడు బేవతావ్నిగహానికి భ లో. 
నమస్కరిస్తూ, ''బంగారులోయ రాజ్యంలో. 
శిథిలాల మధ్య వున్న బంగారువ్మిగహానికి 
(ప్రాణం (ప్రసాదించు తల్లీ,” అని ప్రార్థిం 
చాడు. 
వెంటనే తామరపువ్వొకటి దేవతపీఠం. 
మీద పడింది. జ 
న్‌్‌ (పార్థన ఫలించింది. నీ వేలికి వున్న 














న. తిసి, క్ర మింగారు రప! 


సన; 








కాగా గాజా కానని కటస్తున్కాచాడనన ముక 


£ 
ణా తననన 
శె తా 


వేలికి. వెయ్యి. పాణం వస్తు ది, 
అన్నాడు పూజారి. 


(పాణాలు వచ్చిన ఆ స్త్రీని పెళ్ళాడా 
లన్న కోరికను రెండవ వరంగా కోరాలన్న 
ఆశ వినోదుడి మననులో మెదిలింది. 
అయినా, ఆ ఆశను కాస్త పక్కకు 
నెట్టాడు. నవ్వలేని జ కాసభూమి యువరాజు 
నా అతనికి జ్రాపకం వచ్చాడు. . 
““'మహామృగభూమి వాసులు హాయిగా 
లం . నవ్వేవరం (పప్రసాదించుతల్లి,'” అన్నాడు 
' వినోదుడు. 

దేవతావ్మిగహం చేతినుంచి మరొక 
తామరపుష్పం పీఠం మీద పడింది. 

“'“ఆఅఆ వరమనమూ సిద్ధించింది, అన్నాడు 





న నగా 


గ 





జ్‌. 


నం జ (| | జ్‌ 1 ల /| | 
( ం. ల మ. గ్ల | | క = న | 
ల! కక = శ్‌! ఇ క! కక, యా. కక 1. కం. 5 క! న ఇస. కక్‌ 
| స్థ 1% | క 1. క 
| | ఖ్‌ ఇ సే”. | కా, | క 1 5 | ॥ 
ఇకా | అ, ఖ్‌ ల క్‌ వ... | ః ॥ క  . 
/ 1 ఖల క న ఎ ... ఎక్‌. కీ గె న! క 
టాం కో టే! - (జక నా న్న కై స టి | | “| 
్‌్‌ స / .. కీ క | క్ష్‌ ట్‌ య. 
జ 1. శ ణం / (౯ 2 (మ. 
| జప క ఖ్‌ వం. 


కన్‌ క్‌ 
మో 1 
ఖ్‌ 


స జ! 
ఖై కు! ॥ి 
వ్‌ . 
య 


జే రి ఆ నాకు శానా 
వ క క్ట 7 


“సం ంతృప్ర పశొ 0త భూ 





వినోదుడు, 
వాసులకు పాడగలశ క్తి (ప్రసాదించు 
తల్లీ,” అన్సాడు భ కితో. 
మూడవ తానురపువ్పం దేవత చేతి 
నుంచి జారిందేగాని, పీఠాన్ని చేరలేదు. 
మధ్యలోనే తగులుకుని అలాగే వుండ్‌ 
పోయింది. 

“సంతృప్త పశాంత:భూమి వానులు 
పాడడం న్య సరం లేదు. పెగా, 
నీకు తారసపడిన యువరాణి తప్ప 
మరెవ్వరూ పహాణి కోరడం కూడా 
లేదు. అందువల్ల ఆమె మాత్రం పాడడం 
నేర్చుకుంటుంది, ' అని, సస్పం మధ్య 
లోనే ఆగిపోయిన విషయం గురించి 
వినోదుడికి వివరించాడు ప పూజారి. 





బా! 


|. వానర 1" | 


లా కా 
/ అ 
క్‌ 
జ ఇ 
క 


క క్ష ( (= 


ఖ్‌ 
ఆక! 


ల లా 
నః 
11 5 
ఇటే ల... జ, 
జై జో న ల తా. 
టా ఆ కా నానా మాయాచానననాన న 
2 | ల్‌ నా వాత గ 


యమా... - 
ల. ఇ? నవత | 
2౫ కానాల కానా న 


శీ 


కావ్‌ ౯ 
వనాని 
నం కా = 
న త ల అ 


జ 
న్‌ నల. 


జ. 
కలా. న. 
ఆ. జు. క్స్‌ 


లల 
టం! 


ఇ 


క బయ్‌. తా 


న్‌ు 


సై శ ల్‌. . శ్‌ “తానే 
న 1 క ట్ట టం టీనో కం ట్‌", ॥ 
1 మ! [ (న “| శత 5. జ లే వ శే ఇక లో క. [5 గ్‌ 
/ జ (స్‌ | గాం ల . ] = న ః ళో ల వ ఈ గ ॥ 
1 క మ్‌, | (|. న. | జజ 1 15 వా ః ల | రే శ క్‌ | | 
జే / /. (| ల; క్‌ కే క లు. జ నే న ల్‌ జ్‌ క్‌ జ్‌ 
(1. క్‌ న ల మ శ క్‌ క్‌టే. 


క వంత... లా. నా 


నం 


వ్య న్య 





[ 
|| 














శ . 
శా క 
ష్‌ 
॥ 
( 
యా 
త్‌ 
అక / 
యె ఖ్‌ ల. 
ఇల =. 
జ ల 
క్‌ క 
న! ః 
జీ వ. 
..! 
శ 
కి 
ల్‌ 
| 








22 


స స్ట క! [5 క్‌ 
(/ | “క క న న “ 
| |: శీ గ == ఇ ళీ నే 
| ; నా 


స 
ల క్‌ కా. 


వినోదుడు మౌనంగా తలాడించాడు. 
జఇంకొకవరం కోరే అవకాశం లేకుండా 


పోయిందే అన్న బాధ అతన్ని వేధించ 


సాగింది. అయినా, ఇంకొక వరం కోరితే 


మాతం త్ర ప్చే మీటి? అన్న అలోచన 
| అతనిలో కలిగింది. 
' ఒక వింతధ్వని వినిపించింది. తిరిగి 
చూశాడు. ఏపీ స్పష్టంగా కనిపించడం 

లేదు. చుట్టుపక్కలన్ని గ్నిరున తిరుగు 
'తున్నట్టనిపించింది. కొండలూ, కోనలూ, 
' నదులూ, తటాకాలూ, ఉద్యానవనాలూ, 
భవనాలూ అన్ని అగాధంలో కూలి 
'పోతున్నటనిపించింది. అయినా ఒక్క 


మరుక్షఖణమె 


దృశ్యం. కూడా స్పష్టంగా కనిపించడం 





కొంత సేపటికి స్పృహవ చ్చి కళ్ళు 


| తెరిచి చూస్తే,వినోదుడు నీలపర్వతం మీది 
్గ్‌ి వింత మొక్క దగ్గర ఉన్నాడు. ఎదురుగా 


యువరాణి నవ్వుతూ కూర్చుని వున్నది! 

''నువ్వు పాడే వరం తెచ్చాను 
రాణీ!” అన్నాడు వినోదుడు ఉత్సాహంగా. 

“'ఆఅఆ విషయం నాకూ తెలుసు. నీ 
యాతలో విజయం సాధించబళ్పు నువ్వు 
మళ్ళీ ఇక్కడికి సురక్షితంగా చేరుకోగలి 
గావు !'" అన్నది యువరాణి. 

“నరే, నునం అప్పుడొక పాట పాడు 
దామా ?'" అని అడిగాడు వినోదుడు. 

'““నేర్చితే పాడుతాను,'' అన్నది యువ 
రాణి ఉత్సాహంగా. 

వినోదుడు మెల్లగా పాడడ౦ [పారంభిం 
చాడు. 
పాడసాగింది. మొదట కాస్త తడబడి 
నప్పటికీ కొంతసేపటికి ఆమె చక్కగా 
పాడసాగింది. అయితే, అలా పాడుతున్న 
కొద్దీ, ఆమె తన నుంచి దూర౦గా 
వెళుతూ వుండడం గమనించి వినోదుడు 








కంగారు పడ్డాడు. కొంతసేపటికి ఆమె. 


పాడుతూ పాడుతూ మేఘంలా ఆవిరిగా 


పోయింది! 


చందమామ 





మువరాణి అతన్ని అనుసరించి 





జ 
+ 
| 


జ్‌ బలే. పా 





మాకే కదా! 
స్వభావం. ఆ సంతృప్తభూమిలో నివసించే 


జ్‌ జ్‌ 
ఇక 


“యువరాణి! యువరాణొ!' అని 
అరుస్తూ, పిచ్చివాడిలా అటూ ఇటూ 


పరిగెతాడు వినోదుడు. తిరిగి తిరిగి ఆఖరికి 
ఒకచోట సొమ్మసిల్లి పడిపోయాడు |! 
''యువరాణి భౌతిక పప౦చానికి 


| చెందిన వ్యక్తి కాదన్న విషయం నువ్వు 


మరిచిపోకూడదు. ఆమె నివసిసూన్న 


| [పపంచానికి చెందినచా ష్‌. ఉన్న 


వాటికే సంతసించి తృప్తిగా జీవిస్తారు. 


'పాటపాడడానికి కోరడం అంక, ఉన్న 


దానికన్నా ఎక్కువ ఆశించడం అన్న 
అలా ఆశించడం మానవ 


వాళ్ళలో ఒక్క యువరాణికి మాతమే 


పాడాలనే కోరిక వుండేది. బహుశా మానవ 





శి 


ర వే. శ | క. జ్‌ ౮ జ ఇకా నైఠ్ర 5 ౮ కా" శ వో 


రూపం దాల్బడానికే ఆమె కు విచిత 


వుంటుంది 1"' 


వినోదుడు కళ్ళు తెరిచేప్పటికి ఈ ' 
మాటలు అతనికి వినిపించాయి. మొదట. 


తనకు దారిచూపిన కరుణాస్వరూపు 


డయిన ముని తన పక్కన కూర్చుని. 
వుండడం చూసి వినోదుడు, ఆయనకు. 


భ కితో నమస్కరించాడు, 


“'ఇప్పుడు నేనెక్కడున్నాను 2?” అని, 


అడిగాడు వినోదుడు. 
'“జానభూమి సరిహధ్ధులలో ఉన్నావు. 


ఇక్కడే కాలయాపన చేయకూడదు. 
నువ్వు సంపాదించిన వరం జానభూమి | 
(ప్రజలకు నవ్వేశక్తిని. (పసాదించిందన్న 


నానా వై 


న ర క వ ,! 
లు జ. . 
కు. న 


; లా | స | 
శు 


| న. వ... క్ష 
“| న. క 1 ః 
[ లు క క! గే 1! ( ల ల 
1. | న్‌ జ ॥ ల. | 11! న్న స [1 [1 , | ల 
న. న [మ న 1 నం టే 
షట! ము క కీ |. [| 


క కలక. 
న 1కే కె ల క, 


న | గ స 1 | గ్‌ న: 
న 
లీ | 1 1. 1, | | క | 


ఇ నను. వానా లలు కతా లు సల క సల కాకక 








కో మన? 


కై 


నం నానా న 


గ! 


ను. 
1] 


టాం 


ఇ క్ల 
టట... 


స 


శ్‌ | 
ఇజ్‌. 


[న్‌ ల 


న క (=. క ట్‌. 


(1 ఇ 
ల 
ల్‌ 
వ జే 


జ్‌ చ |. జక. న క్‌ [ఎ 


వ. 


క్ర ఆతం ఆత =. 
| 
ఆ 


నా 
| 











తృప్తితో నువ్వు బంగారులోయ 
దేరాలి,” అన్నాడు ముని, 

''ఎలా వెళ్ళడం ? నేనామార్గం మరిచి 
పోయానే !'" అన్నాడు వినోదుడు. 

ముని చిన్నగా నవ్వి, "ఒకచోట 
అదృశ్యమై, మరొకచోట (ప్రత్యక్షమయ్యే 
రహస్యం నికు తెలునసునన్న విషయం 
కూడా నువ్వు మరచిపోయావు! ఆ విద్య 
ఇప్పుడు నీకు ఉపయోగపడుతుంది. దాని 
సాయంతో నీ స్వస్థలం చేరుకోవ, నం" 
అన్నాడు. 

తరవాత ముని చారి చూపగా, వినోదుడు 








ఒక చిన్న కొండను ఎక్కాడు. కొండ 


కవతల జానభూమిరాజ్యం అతని కంట 


24 


కొండలలో (ప్రత్యక్షమయ్యాడు. నిండు 


బడింది. రాజ్మపాసాదం కొండకు సమీపం ' 
లోనే ఉన్హుది. కొందరు రాజభటులు 


వినోదుఖ్ణి చూసి, పోల్చుకుని పరిగెత్తి, 





పోయి అతని రాకను రాజుకు తెలియ 
జేశారు. 
కోంత సెపటికి రాజూ, యువరాజూ,'! 
మంతి, ముఖ్య రాజోద్యోగులూ రాజ 
భవనం ఉపరితలం మీదికి వచ్చి, ఉత్పా, 
హంగా చేతులు ఊపుతా, వినోదుడికి, 
స్వాగతం పలికారు. ఇంతలో మరికొందరు 
రాజభవనానికి వెలుపలచేరి ఉత్సాహంగా 
చేతులు ఊపసాగారు. 
అందరూ పరమాన౦ద౦తో నవ్వు, 
తున్నారు! 
వాళ్ళను చూడగానే వినోదుడు కూడా 
చాలా సంతోషించాడు. కొంత సేపు వాళ్లతో 
గడిపితే బావుంటుందనిపించిందతనికి. 
అయితే, దూరాన్నుంచి ముని, '“కాలా 
తీతమవుతున్నది. త్వరగా బంగారులోయ 
చేరుకో,” అని ఆదేశించడంవల్ల, వినోదుడు | 
మునికి నమస్కరించి, ఆయన వద్ర 
సెలవు తీసుకుని, ఐబంగారులోయ చేరుకో 
వాలని కోరుకుంటూ అక్కడే శ క్త్రితరంగా 
లుగా మారి, కణాలలో మాయమై 
పోయాడు ! 
కాంత సేపటికి అతడు బంగారులోయ. 


















ర్‌ం దమామ 











జ - థా 
తత మ! 


ణా క . | | క్‌ | స ॥ ళ 
క జ్ర ల 1 లోల సి 
(్‌ ర్‌ జ. ః 1 | | | | ॥ కక 
క్త క్‌ న! జ్‌ / | ౯ క ॥ = క్‌ / 
తు ం! నన జ్‌ 1 క | ॥ | | / " 
న్‌ జ జో ణా! ః 1. క . క 
ల్‌ క (1 ॥ క్‌ | 1 | వ్‌ 
జ్‌ క్‌ క జ్‌ ఇ / | , కా | ' శ్‌ | | 
గ్‌ ॥ / జ | ఇ, | ్య | | | | 
| నాకి ఖా ఇ ॥ "| | ః్‌ 1. | 
ః జ న్య ః ॥ క - క క్‌ | ట్ట | కె 
. ఖ్త నై క | | కా | | క | . (| ఇక. ' 
| క. 
+ ' ॥ | | 
సు 1. / | ల శ క్‌ "| (| అక్‌ / | క 
అన ల ను! ణా 1. కా |. క | | ॥ క = క 5 
న! క్క ల క్‌, జా | | / గ్‌ 1 22 ఇ క కా క్‌ | 
జ్‌ న్‌్‌ | గ | | | గా లక్‌ = క 
జ భ్‌! నా . | 1. త | గ న్‌్‌ ను ॥ టు 
ఖలీ ల నానే " / యు రా. జ్‌ 
క టా ఇ న క్‌. కనా 
/ జే క క్ష | 
ప మన్ను 


ల. యడ పటి సేల్‌ క 
న న వవ వకాం [లం ను 
ల్ల క్‌ ఆ ॥ ఆకా! న! అయా! | 
వ! ర! ల లు మ సక్‌? స్వ ఎన్టలలీన 5 
టాఖ్యాథా య కా జనా అ జా 
క్ష్‌. | ౮ జే 


గ్‌ జ్‌ క్‌ అ న = న క క 
. త ల లా | క! సహా 0] | 
! మ ్న ల. గా హి | ప. ల. గం 
] క్‌... య. త్ర కక 
" న్‌ క 


యా 


= పే ప యం క . న టా. 


క. || గ || 


కే. నీల్‌ 
న! న్‌. త్త ం! మ గా 
హి? వ 

క్‌ 


న! 
తు. లో 


జతలు ఆ 





| టా, వా. ॥/ లా ల 
వా. 5 నై | భి శకము ల్‌ కి క | న. నవ నా బై శ 
వట ల న ల గ ల్‌. 





| జ 
మ్‌ జ 
అ. శక 
| 
" “ 





జే 


పున్నమి వెన్నెలలో వింత జలపాతం 
మరింత శోభతో (ప్రవహిస్తున్నది. ఆతసి 
'తల మీదుగా కోయిల కూసూ 
అ కోయిలకూతకు అతని శరీరం జలదరిం 
| చింది. వినోదుడు శిథిలాలమధ్య వున్న 
' బంగారువ్నిగహాన్ని సమీపించాడు. 


ఎగిరింటి. 


తన వేలి ఉంగరం తీసి విగహం 


' వేలికి వేయగానే, ఆ వ్నిగహానికి పాణం 
| పస్తుంది. ఆ తరవాత జరిగే దేమిటి? 
తను ఆమెను పెళ్ళాడాలని దేవత నుంచి 
/ వరం కోరలేదు. కనుక ఆమెను పెళ్ళా 
' డడం సాధ్యం కాదు. మరి, దురాశా 
'పరుతైన రాజు బారినుంచి ఆమె ఎలా 
తప్పించుకోగలదు? ఇలా కొంతసెపు 
' ఆలోచిం చి--ముందుగా, 


మ్మిగవాన్ని 
(పాణంతో చూద్దాం. ఆ తరవాత జరిగేది 


_జరగనీ--అనుకుని వినోదుడు తన వేలి 
' ఉంగరం తీసి ఆ విగ్రహం చేతవేలికి 
పెట్టాడు. 


ఆ క్షణమే మెరుపు మెరిసినట్టయింది. 


| అపురూప సౌందర్యంతో వెలిగిపోతూ, 


ఓక్‌ 
కిందికి దిగి అప్పరస సలా నవ్వుతూ, 
వినోదుడి పక్కకు వచ్చి నిలబడి, 
“ఇప్పుడు మన వివాహం పూ ర్తయిందన్న 
మాట !'' అన్నుది. 

ఆమె కంఠస్వరమూ, నవ్వూ పత ముత 
చిరపరిచితంగా ఉన్నస్తే. అనిపించింది. 
ఆయినా అ కంఠస్వరం. ఎక్కడ విన్నాడో 
నవ్వును ఎక్కడ చూశాడో 
పోల్చుకోలేక పోయాడు. 

“మనకు వివాహమయిందా!'' అన్నాడు 
వినోదుడు ఆశ్చర్యంగా. 

'“నువ్వు వింతజలపాతం దాటి వెళ్ళే 
ముందు, నా వేలి 
చేరింది; ఇప్పుడు నువ్వు తెరిగి వచ్చాక, 
నీ చేతి ఉంగరం తీసి నాకు వేశావు. 
మరి మన పెళ్ళితంతు సకలం 
కదా అన్నదామె నవ్వుతూ 





వెంటనే 


స్త్‌, పీ పీఠ్రం.మీది నుంచి వ పతన 


ఉంగరం, నీ వేలికి ] 


తను దేవతను కోరనివరం ఇలా సిద్ధించి 


నందుకు వినోదుడు ఎంతగానో నన 








వం యాడు. ---(ముగింపు వ లో), 





[దేవత నుంచి వరాలు. పొంది, ముని ఆదేశం (పకారం వినోదుడు, జ్ఞానభూమిగుండా 
బంగారులోయ రాజ్యం చేరుకున్నాడు. అతడు తన వేలి ఉంగరం తీసి బంగారు వి (గహానికి 
పెట్టగా నే--వ్మిగహానికి (పాళాం వచ్చి, పీఠంమిది నుంచి నవ్వుతూ దిగివచ్చి పక్కన పీలటడ్‌, 
ఇరువురికీ వివాహం పూ రయిందని చెప్పింది. వినోదుడు పరమానందం చెందాడు. ---తరవాత] 


ఐనోదుడు కొంతసేపు మౌనంగా ఊరు ' "''అవును, అది నీకెలా తెలును?'"' 
' కుని, అ తరవాత, ''మానవపపంచానికి అని అడిగాడు వినోదుడు. 
అవతల నేనొక యువరాణిని చూశాను. “నిర్జీవమైన విగ్రహానికి ప్రాణం వచ్చిం 
నువ్వు ముమ్మూర్తులా ఆమెలాగానే దంటే, ఆ [పాణం మరెక్కడినుంచో 
ఉన్నావు !'" అన్నాడు. ౬ వి్మగ్రహంలోకి వచ్చి ఉండాలి కదా? 
| “నువ్వు పాటపాడడం నేర్చిన యువ నువ్వు చూసిన ఆ యువరాణి శ్రాతన। 
“సవాణి; నీ క్రళ్శ్ళముందరే అదృశ్యమై నాలో ఉన్నది !'” అన్నదామె. 
పోయిన యువరాణి గురించేనా నువ్వు ''అలాగా !'' అన్నాడు వినోదుడు పట్ట 
'_ చెబుతున్నది,” అన్నదామె. రోని ఆనందంతో. 





నునోజ్‌ దాస్‌ 





1 -- -3 


స్‌ హా లా 1 





''ఈ తామరపుష్పాన్ని ఒక్కసారి 


నీకు తెలిసివస్తుంది,'” అంటూ ఆమె 
తన చేతిలోని తామరపుష్పాన్ని వినదుడికి 
అందించింది. 

అతడు ఆ పువ్వువాసన చూశాడు. 


మరుక్షణమే---కొండమీది అందమెన 


రాజ (పపాసాదంలో యువరాజు బంగారు 


_వి[గహాన్ని చెక్కడంలో నిమగ్శమైవున్న 


దృశ్యం అతని మనోనేేతాలము౦దు 
మెరుపులా మెరిసింది. తనూ, ఆయువ 
రాజూ ఒక్కలె అన్న విషయం కూడా 


_ అతడు (గహించాడు. గతమంతా స్పష్టంగా 
రి 


గుర్తురావడంతో, తనే ఆ బంగారు 


20 


విగ్రహాన్ని స్పష్టించిన విషయం వినోదుడికి | 





తెలియవచ్చింది ! 
“మనం ఇంకా ఇక్కడ వుండడం 
క్షేమం కాదు. రాజులాగా నటిస్తున్న దుష్ట. 
నూంతికుడు చేస్తున్న దుండగాలు నీకు 
తెలియవు. రాజు దురాశాపరుడయి 
నప్పటికీ, నన్ను పెళ్ళాడాలన్న పేరాశ. 
కొద్ది నాకు [వాణం తెప్పించడానికి పడ 
రాని పొట్టు పడుతున్నాడు. అయితే, 
దుర్మార్గుడైన ఈ మాం(తికుడు బంగారం 
కోసం వి([గహాన్ని పెకలించి, కరిగించ 
డానికి పథకం వేశాడు. అతని భటులు 
కొంత సేపట్లో ఇక్కడికి రాగలరు,” 
అన్నది యువరాణి. 
వినోదుడూ, యువరాణీ కొంతసేపటికి 
ఎత్రెన కొండశిఖరాన్సి చేరుకున్నారు. 
అపుడప్పుడే 'చీకటిని దూరం చేస్తూ. 
సూర్యుడుదయినస్తున్నాడు. 
““ఎంత అ౦ంద౦గా “ఉన్నదీ! 
భూ(పపంచం 1" అనది యువరాణి, 
“నిజంగానా!” అంటూ వినోదుడు 
ఇంకా ఏదో చెప్పబోయేంతలో కొండ 
దిగువన ఏదో కలకలం వినిపించింది. 
ఇద్దరూ అటుకేసి చూశారు, 
రాజభటులు, "విగ్రహం ఎక్కడ లి 
పీఠం మీది బ౦గారువి[గ్రహ౦ ఏమ 











య౦ది ?"' అని ఒకరినొకరు అడుగుతూ, 


చందమామ 








ఆకలిగొన్న తోడేళ్ళలా అటూ ఇటూ 
తెరగసాగారు. 

కొంతసేపటికి రాజు వేషంలో వున్న 
మూంథతికుడు పెద్ద పెద్ద అంగలు వేసు 
కుంటూ అక్కడికి వచ్చాడు. చెప్పరాని 


వేదనతో, పట్టరాని కోపంతో, “'భటు 
లందరినీ హతమారుస్తాను,'” అన్నాడు 


కీచుకంఠంతో. 

భటులకేసి చూస్తూ మరికొంతసిపు 
కాలుకాలిన పిల్లిలా చిందులు తొక్కాడు. 
అఆ తరవాత అతడి దృష్తి అసలురాజు 
వున్న గుహ కేసి మళ్ళింది. తాను 
మోసంతో రాజును బంధించిన విషయం 
ఇంతవరకూ ఎవరికీ తెలియదన్న సంగతి 


కూడా మరిచిపోయి, “'వాడే, రాబే ఆ 


విగహాన్ని దొంగిలించి వుంటాడు!” అని 
అరిచాడు. 

వాడి మాటలు విని, అక్కడికి పచ్చిన 
మంతీ, మహాజ్ఞానులూ దిగ్భ్రాంతి 
చెందారు. వాడు భటులను వెంటబెట్టుకుని 
గుహలోపలికి వెళ్ళి, అందులో వున్న 
గోడను పగలగొట్టమని ఆజ్ఞాపించాడు. 

భటులు నిమిషాలలో గోడను పగల 
గొట్టి అవతలవున్న రాజును బయటకు 
తీసుకువచ్చారు. 

రాజు చిక్కిశల్యమై, చింపిరి గడ్డంతో 
దయ్యంలాగా ఉన్నాడు. ఆయన ఒక్క 
గెంతున ముందుకు దూకి, ఎవరూ 


ఊహించని విధంగా, రాజు వేషంలో 
వున్న మాంతికుడి నడుముకు వేలాడు 








' తున్న ఒరలోని క త్తిని లాక్కుని, వికటాట్ల 
హాసం చేస్తూ మాంతికుడి తలను తెగ 
వేశాడు |! 
రాజు వేషంలో వున్న మాంత్రికుడి 
' అంగరక్షకులు రాజుకేసి రాసాగారు. 
ఆయితే, అసలురాజు కంఠస్వరం గుర్తు 
పట్టి అలాగే నిలబడిపోయారు. 

రాజు మండిని, మహాజ్ఞానులనూ పీరు 
పేరునా పిలిచి, “''వెళ్ళండి, మీమీ 
| ఇళ్ళకు వెళ్ళి, వెంటనే నాకు రుచికర 
' మైన .ఆహారం తీనుకుర౦డి,"”” అని 
ఆజ్ఞాపించాడు, 

కంఠస్వరాన్ని, మన స్తత్వాన్నబటి 
| ఆకలిగొన్న గుడ్తగూబలా ఉన్నప్పటికీ, 


22 


ఆయనే తమ రాజని, రాజోద్యోగులు | 
గుర్తించారు! 
తమ ఎదుట రక్తంలో, పడివున్న 
మాంతికుడి శవాన్ని (పతి ఒక్కరూ | 
కాలితో తన్నసాగారు. అలా తన్న్సేందుకు. 
విలుగా, వాళ్ళను వరుసక్రమంలో పంప, 
డానికి ముఖ్యమం(తి నానాయాతనలు 
పడసాగాడు, | 
_'నిష్ఫ్ఫృయోజనమైన ఆ దుర్మార్గుడి. 
శవాన్ని తన్నడ౦కన్నా, బంగారాన్ని, 
తన్నండిరా మూర్టుల్లారా !'” అని అరి 
చాడు రాజూ. 
అందరూ రాజుకేసి అఆశ్చర్య౦గా 
చూశారు. 
'“'బంగారువి[గ్రహం పీఠానికి అడుగున 
వున్న బండకింద, బంగారు. దవం సిండిన 
పెద తటాకం వున్నది. గుహలో బందీగా 
వున్నప్పుడు సారంగంకుండా నేనా తటా 
కాన్సి చూశాను. రండి. దానిని (తవ్వండి, 
అయితే ఒకగ్య్టటిమా.తం బాగా గుర్తుంచు. 
కోండి. ఆ తటాకంలోని బంగారమంతా 
నాదే. కావాలంకు కొన్నాళ్ళు గడిచాక 
మీకంతా ఒక్కాక్క గరిశెడు ఇవ్వగలను. 
నోళ్ళు వెళ్ళబెట్టి నా లోయలోని గాలి, 
నంతా పిల్చేస్తూ అలా చూస్తూ నిలబడ్తా 
రెందుకు ? మూర్థుల్లారా కదలండి. ఈ 





క్షణమే మీరు తవ్వడం ప్రారంభించండి. 


చందవమాదము 














నాకు లధ్ధూలు 
అరిచాడు రాజు, 
ఇంతకుముందు విగ్రహాన్ని పెకలించ 
డానికి వచ్చిన రాజభటులు, అమితోత్సా 
హంతో ఇప్పుడు పలుగులతో పీఠం కింది 
బండను పగలగొట్టడం (ప్రారంభించారు. 
' హఠాత్తుగా పిడుగుపథడ్డట్టు భయంకర 
మైన శబ్దం వినిపించింది. వాళ్ళు పగల 
గొట్టడానికి పూనుకున్న బండ చుక్కలా 
ఆకాశంలోకి దూసుకుపోయి మేఘాల 
మధ్య వేనవేల ముక్కలయి౦ది. ఆ 
' బండ వున్నచోటు నుంచి, చెప్పరాని 
_ వేగంతో బంగారు[దవం బుగ్గ పైకి చిమ్ము 
కొచ్చింది. దానిని చూడగానే అక్కడి 


తెచ్చి పెట్టండి 17” అని 
వ! 


24 





వారు భయాశ్చర్యాలతో కేకలు. వేయ 


సాగారు. కొంత సేపటికల్లా బంగారు. దవం 
ఆ (ప్రాంతాన్ని చుట్టు ముట్లసాగింది. సల 
సల కాగుతూండడంవల్ల, ఆ (దవం తాక 
గానే దాని వేడికి తట్టుకోలేక భటులు 
పిలవిల తన్నుకుంటూ అక్కడే పడి 
(పాణాలు కోల్పోసాగారు. 

రాజూ, మంతీ, మహాజ్ఞానులూ హడలి. 
పోయి అక్కడి నుంచి. తప్పించుకోవ 
డానికి ఎంతో [పయత్సించారు. కాని, 
క్షణక్షణానికి బంగారుబుగ్గ వేగం హెచ్చి, 
(ప్రవాహం ఉధృతం కాసాగింది. ఒకటి 
రెండు నిముషాలలో వాళ్ళందరూ సలసల 
కాగుతున్న ఆ [(దవంలో మునిగిపోయారు. 

భయంకరమెన ఆ [దవ(పప్రవాహం 
చూసి, కొండ 
దిగువన ఉన్న ' (ప్రజలు ,భయభభాంతు 
లయ్యారు. ప్రాణాలను గుప్పెట్లో పెట్టు. 
కుని హృదయ విదారకంగా కేకలు వేస్తూ 
దిక్కుదిక్కుకూ పరిగె తసాగారు. అయినా 
ఆ బంగారు[దవ(పవాహం తాకిడి నుంచి 
ఒక్కరు కూడా తప్పించుకోలేక. 
పోయారు. 

మిట్టమ ధ్యాన్నంవర న్య 


మైదానాలకేసి రావడం 





ఆలా (ప్రళయ 


(ప్రవాహం నెమ్మదిగా ఆగిపోయి ౦ది. 
ఎక్కడ చూసినా భయానకమైన నిశ్శబ్దం. 


చందమామ... 


_అలముకున్నది. 


పక్షులు సైతం అరవ 

డానికి సాహసించలేకపోయాయి | 
““బంగారులోయ రాజ్యం ఇప్పుడు 

నిర్మానుష్య ప్రదేశం!” ' అన్నది యువరాణి 


| విచారంగా, 


''భూ(పపంచం ఎంతో అ౦ద మె న 
(పదేశం అని నువు ఇంతకుముందే 
అన్నావు. అయినా, మానవుడు ఎంతటి 
దురదృష్టవంతుడు! తన చేజేతులా 
మానవుడే భూమిని నివాసయో గ్య ౦ 


కాకుండా చేసుకుంటున్నాడు,” అన్నాడు 
వినోదుడు పెద్దగా నిట్టూరుస్తూ. 


కొంత సేపు మౌన౦గా ఊరుకుని, 
యువరాణి, “మన (ప్రస్తుత కర్తవ్యం 
ఎమిటి? మనం ఎక్కడికి వెళ్ళడం లి 
వం చెయ్యడం ?'* అని అడిగింది. 

“అక్కడే వుండి (ప్రార్థనలు జరుపుదాం. 


“మన (పార్థనలు ఫలించి మళ్ళీ (పజలు 


తప్పక తిరిగివస్తారు. వాళ్ళు నూతన 


జీవితం [పపార౦ంభించడానికి మనం 


సహాయపడదాం,'' అన్నాడు వినోదుడు. 


“అద్రిగో చూడు! బంగారు[దవ౦ 


బండరాయిగా మారిపోతున్నది !"' అన్నది 


““వూరిపోనీ. ఆది మళ్ళీ బంగార. 
నువుతుంది. మనుషుల మనసులు బంగా 





రంలా మారినప్పుడు ఖ0౦డరాయి 
మళ్ళీ బంగారమవుతుంది. అదిగోచూడు 
ఆ చిన్న కొలను. ఆందులో బురదతప్ప 


మరేదీలేదు. అయినా నూర్యకాంతి సహా 


యంతో అందులో నుంచి అందమైన 
తాఘరపున్వ్పలు వికనిస్తున్నాలయి. వక్చి 








మెనప్పుడు, 
కూడా ఎమ్మాతం చెడు చేయనటువంటి 


మహ తరమైన మార్చురాదా ?'' అన్నాడు 


వినోదుడు. 
''“తప్పకుండా వస్తుంది!'” అన్నది 
యువరాణి. 


ఇరువురూ ఒకరినొకరు చూసి చిన్నగా 


నవ్వారు. ఆ నవ్వులో విశ్వాస సరేఖలు 


(పకాశించాయి! -___(అయిపోయింది) 


లోనే అటువంటి అద్భుతం సాధ్య 
దేవుడి దయవల్ల మనిషిలో 





